mn సా 







_ జీ సుంకర కనకారావు 


ఉద్యమకారుడు, ఉత్తమయాధుని 60 సంవత్సరముల జీవిత చరిత్ర 






13-10-1923 నుండీ 13-10-1994 
72 జన్మదినోత్సవ (ప్రతేక సంచిక 
వేదిక: 
అనుపమ కాన్సరెన్సు హాలు, విజయవాడ 





సంకలనకర్త 
బూదరాజు శ్యామసుందర్‌ B.A., ABTXLondon) 


sn సా 





ముద్రణ కాలం : 
1994 అక్టోబరు 13 


ప్రతులు : 1000 


ప్రతులకు : 

సుంకర కనకొరావు 
ఆనందభవన్‌, సత్యనారాయణపురం 
విజయవాడ-520 011 

ఫోన్‌ : 432091 


వెల: రు, 90/- 


DTP: 
'పింటికృ విజయవాడ 


ఫోన్‌ : 430876 


ముద్రణ : 

శ్రీ అరుణోదయ ఆఫ్‌ సెట్‌ ప్రింటర్స్‌ 
సీత్రారామపురం, విజయవాడ-520 002 
పోన్‌ : 431422 






శ్రీ సుంకర కనకారావు, ఉద్యమకారుడు, ఉత్తమయోధుని 
60 సంవత్సరముల జీవిత చరిత్ర 
విజయవాడ, 13/10/94 


“జుతన్యహి మరణం ధ్యవం" అని పెద్దలు చెప్పేమాట అయితే మంచివాడుగా ప్రసిద్ధికెక్కి తుదిశ్వాన 
విడిచినవాడు అదృష్టవంతుడు “అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం” అనేది గూడ నుప్రసిద్ధ ఆర్బోక్తి దేనికీ 
దేబిరించకుండా జీవన వృవసాయం చేసినవాడు, మంచానపడి తీసుకుని చావకుండా, గుట్టుక్కు మని 
మరణించినవాడు మరింత అద్యష్టవంతులు. “కారే రాజులు రాజ్బముకగలుగరే, గర్వోన్షక్‌ బొందరే, వారేరి 
సిరిమూట గట్టుకుని బోవంజతరే, భూమివై బేరైనక గలరే. .... శిబి ప్రముఖులున్‌ ఈరే కోరుల వారలన్‌మరచిరే 
అని, పోతనామాత్యుడు భాగవతంలో బలిచక్రవర్తి చేత అనిపిస్తాడు. 

అలాగే నేను కోరుకునేది గూడ, దైన్సంలేని జీవనం, అనాయాన మరణం, అదీ పదిమందికి చేతనైనంతలో 
మేలు చేన్తూ, నిస్వార్థంగా జీవిచడం. భగవంతుడు కరుణామయుడు. మంచి చేసిన వారికి కొంతైనా మంచి 
చేన్తూనే వుంటాడు. 

నా జీవిత కాలంలో పదిమందికి ఉపయోగపడ్డాననే నా నమ్మకం జీవితంలో నేను పెద్ద పెద్ద పదవులు 
అధిష్టించకపోవచ్చ లక్షలు, కోట్లు ఆర్జించకపోవచ్చు కానీ తిండీగుడ్డలకు ఈనాటికీ లోటు లేకుండా జీవించగలగడం, 
చిన్న ఇంట్లో నివసించగలగడం భగవంతుని కరుణ కాకపోతే, నా గొప్టదనమా? 

చిన్ననాటి నుండి అయిదుగురు అన్నదమ్ముల ఆధ్వర్యంలో పెరిగాను వారి ప్రోత్సాహం, ఆదరణ, వాత్సల్యం 
నాకు వెన్ష తినిపించింది పలువురు మిత్రులు, సహచరులు అడుగడుగునా నా ప్రక్కనే నిలిచి వారికి చేతనైనంత 
నహాయ నహకారాలు అందించారు వారందరికీ ఈనాటికీ క్యతజ్ఞడ్డే 

భగవానుడు నాకు ప్రసాదించిన వరాల్లో, మరింత ముఖ్యమైనది మరొకటి. సేవా దృక్టధంతో జీవించగలగడం 
రాజకీయాల్లో గాని, విజయవాడ పట్టణ అవసరాలు గుర్తించి రైల్వేస్టేషన్‌ను గొప్పగా తీర్చి దిద్దడంలోనూ, మాంగో 
మార్కెట్‌ నిర్మాణం కార్యక్రమాలలోనూ, రేడియో, టి.వీ. స్టేషన్‌లు నెలకొల్చడంలోనూ, మరింతగా సాంస్క్యతిక, 
కళారంగాల్లో అరుణోదయ సంగీత నాట్యమండలి, హిందూస్తాన్‌ నంగీత మండలి, నేషనల్‌ ఆర్ట్‌ ఖియేటర్‌ల ద్వారా 
పలువురు ప్రసిద్ధ కళాకారులను నన్మానించగలగడం, వర్థమాన కవులు కళాకారులను సినీ రంగంలోకి అడుగు 
బెట్టించగలగడానికి కారణభూతం కావడం, ఇవన్నీ భగవత్కరుణకు నిదర్శనాలు కావా? అందుకని ప్రప్రధమంగా 
భగవానునికి, విజయవాడ నగరంలో జన్మ నిచ్చిన మాతా కనకదుర్లకు నా నమోవాకాలు. 

నా మాట మీద నాతో కూర్చుని నా జీవిత చరిత్రను గ్రంథస్తం చేసిన చి॥బూదరాజు శ్యామ్‌నుందర్‌కు, 
కోరినంతనే నభకు విచ్చేసి ఆశీర్వదించడానికి సంసిద్ధులైన శ్రీ ఆచార్యబేతవోలు రామబ్రహ్మం, డా ఇంటూరి 
వెంకటేశ్వరరావు, తుర్లపాటికుటుంబరావు, డా చివుకుల సుందరరామశర్మ, జన్మదిన సన్మానకర్త శ్రీ డొగిపర్తి 
శంకరరావు, సూవెనీర్‌ విడుదల చేసిన శ్రీ డి నారాయణరావు, దేశముఖ్‌, మీదు మిక్కిలి సభాధ్యక్షత వహించిన 
శ్రీ జిఎన్‌ రాజు, ముఖ్య అతిధి ఎంఆర్‌ అప్పారావు గార్లకు నా మనువూర్వక కృతజ్ఞతలు. సావేనీర్‌ను 
నర్వాంగనుందరంగా రూపొందించిన శ్రీ సి హెచ్‌ రమేష్‌ (ప్రింటికా కు, అతని సిబ్బందికి నా ఆశీన్సులు. శ్రీ యన్వీ. 
శేషగిది రావు అరుణోదయ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ వారికి నా అభివందనాలు. 


భవదీయ 
సుంకర కనకారావు 


Freedom Fighter, Social Worner, Cultural Promotor & Sr. Congressman 


KALA PRAVEENA SUNKARA KANAKA RAO 
72 BIRTHDAY CELEBRTIONS COMMITTEE, VIJAYAWADA 


Dr. |. Satyanarayana Sri R. D. Kishore 


President-MBBS,FC.GP., AFIMS.,.FIAMS 
Sri Dogiparthy Sankara Rao 

Vice President 

Sri K. Bhagawan Dass 

Secretary 

Sri Achanta Venkataratnam Naidu 

Sn గ. D. Shah 


me re 


as Pak HY mY తో mY” mY” Foe a mY Ie mt క్యూలో తూల ¥ YY iY NY 
రు ల ర ల CM CAT nh TT A నల పల En Te Tn Te 


Sri Dhara Satyanarayana Sarma 


Sri U. Visweswara Rao 
Sri Budirajpu Syamsundar 
Sri Rentala Gopalakrishna 
Sri A.G.M. Somayajulu 

Sri P. Mukhyaprana Rao 
Sri Kameswara Rao 


PE SE సంక. సోరీ 
PPP ENN VEEP CPP PE 








గక రోజున అంతా రాసిం తరువాత నన్ను నేను ప్రశ్నించు కున్నాను. ధనం కోసమా? ఉత్త స్నేహం కోసమా? ఏదైనా 


పదవి యిప్పిస్తాడని ఆశా? నీటిలో ఏ ఒకటి నన్ను ప్రలోభ పెట్టలేదు. 

వయసులో నాకన్నా పెద్దవాడు, కళాసేవలో గూడా నా కన్నా చాలా గొప్ప సాధకుడు, దాదాపు మా యిద్దరి అభిరుచులు 
ఒక్కటే. ఒక వ్యక్తి ని స్వార్ధంగా (పోనీ కొన్ని గౌరవ వదవులు లేదా గౌరవం పొందుదామనే అంతర్గత వాంఛతో కావచ్చు). 
కళారంగానికి, సంగీత, నాటకరంగాలకు చేసిన సేవ, విజయవాడ నగర సాంస్కృతిక ఎదుగుదలలో చాలా పెద్ద భారాన్ని మోసి, 
మిక్కిలి బెచిత్యంతో గూడిన పాత్ర నిర్వహించినందుకు - శ్రీ కనకారావును గురించి పదిమంది ఈ తరంవారికైనా తెలిస్తే, మరికొందరు 
కనకారావులు, విజయవాడలో, లేక ఆంధ్రప్రదేశ్‌ మరే ప్రాంతంలోనైనా ఉద్భృవిస్తారేమోనని చిన్న ఆశ నన్నా పనికి పురికొల్పింది. 

బందరులో (మచిలీపట్నంలో) ఆంధ్రసారస్వత సమితి వ్యవస్థాపకుల్లో ఒకడుగా పదేళ్ళు, ఆతర్వాత స్పందన సాహితీ 
సమాఖ్య కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడుగా, కన్వీనర్‌గా అధ్యక్షుడుగా మరో 18 ఎండ్లు సాహితీరంగానికి నాకు చేతనైనంత సేవ చేసే 
అదృష్టం నాకు లభించింది. కష్టనష్టాలు, అనేకంవుంటే వుండుగాక. ఆంధ్రప్రదేశ్‌, ప్రవాసాంధ్రులను గూడ ఆహ్వానించి, జిర్లాస్థాయి, 
రాష్ట్రస్థాయి రచయితల సభలు, కవిసమ్మేళనాలు అనేకం నిర్వహించాం. దాదాపు 75 కు పైగా, పలురచయితల పుస్తకాలు 
(ప్రచురణ సంస్థలు వాణిజ్య పరమైన పుస్తకాలే వేస్తాయి కాబట్టి) లాభార్హన దృష్టి లేకుండా సంస్థ పేర వెలుగులోకి తెచ్చాము. 
అవన్నీగతం. ఆగతం మరిచిపోబోతున్న రోజుల్లో శ్రీ సుంకర కనకారావును ఒక పత్రిక కోసం ఇంటర్వ్యూ చేయాల్సి కలిసాను. అదో 
అనుబంధం. ఆనాటి నుండి మేమిద్దరం మంచి మిత్రులం. శ్రీ సుంకరను గురించి “ఉపన్యాస కేసరి” శ్రీ తుర్లపాటి కుటుంబరావు, 
ప్రసిద్ధ మిమిక్రీ ఆర్టిస్టు, న్యాయవాది శ్రీ నేరెళ్ళ "లక్ష్మణరావు యిదిపరలోనే కొన్ని బ్రోచర్లు' ప్రచురించారు. అంతకంటే నేను ఎమీ 
ప్రాయవలసివున్నదో, ఆ విషయాలను జనంముందు వుంచడానికే. నేనీ స్వల్ప ప్రయత్నం చేశాను. సహకరించిన శ్రీ కనకారావుకు 
కృతజ్ఞతాభినందనలు. 

శ్రీ కనకారావు లాంటి మిత్రులు చిరకాలం ఆరోగ్యంగా, సుఖంగా వుండాలి. ఈ 72 వయస్సులో గూడ శ్రీ కనకారావు లలిత 
కళలంటే చేవికోసుకుంటారు. సేవా దృక్పధాన్ని విస్మరించలేదు. అంతకంటే ఎమికావాలి యితడ్ని గురించి వ్రాయడానికి డబ్బు 
తీసుకుని ఒపినంత పాగడవచ్చు. కాని తెలిసిన వాళ్ళ ముందు పేలవం అవుతుంది. అచ్చమైన: బంగారాన్ని రాషిడి చేసి వన్నె 
అంచనా కట్టవచ్చు. నేను ఆపనే చేశాను. ఎంత వరకు కృతకృత్యుడయ్యానో శ్రీ కనకారావు పరిచయస్తుల నిర్ణయానికి వదిలేస్తూ 


- బూదరాజు శ్యామముందిర్‌ 


Withkest coplirerts fran 
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానము 
ఇంద్రకీలాద్రి, విజయవాడ 
శ్రీ కనకదుర్గా అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవములు 1994 





విజయవాడ 4 ఇంద్రకీలాటిపై పై వేంచేసియున్న శ్రీ శ్రీ కనకదుర్గా అమ్మవారి దసరా మహోత్సవములు ది. 6-10-94 నుండి 14-10- 94 వరకు ఈ క్రింది 
తెలిపిన రీతిలో శ్రీ కనకదుర్గా అమ్మవారి విశేష దివ్య అలంకారములతో అత్యంత వైభవోపేతంగా జరుగును, 


తేదీ 
6-10-94 
7-10-94 
8-10-94 
9-10-94 
10-10-94 
11-10-94 
12-10-94 
13-10-94 
14-10-94 


వారము తిధి అలంకారము ఉభయ రుసుము రూ, 
గురువారము పాడ్యమి/విదియ శ్రీ స్వర్ణ కవచాలంకృత బాలా త్రిపురసుందరీదేవి 1500/- 
శుక్రవారము తదియ శ్రీ మహాలక్ష్మి దేవి 2000/- 
శనివారము చవితి శ్రీ అన్నపూర్ణాదేవి 2000/- 
ఆదివారము పంచమి శ్రీ గాయత్రిదేవి 2000/- 
సోమవారము షష్టి శ్రీ లలితాత్రిపురసుందరీదేవి 1500/- 
మంగళవారము సప్తమి (మూలానక్షత్రం) శ్రీ సరస్వతీదేవి 2000/- 
బుధవారము అష్టమి (దుర్గాష్టమి) శ్రీ దుర్గాదేవి 2000/- 
గురువారము మహర్ణవమి శ్రీ మహిషాసురమర్ధనిదేవి 1500/- 
శుక్రవారము విజయదశమి శ్రీ రాజరాజేశ్వరీదేవి 2000/- 


పై దసరా మహోత్సవములలో దివ్య అలంకారములలో శ్రీ కనకదుర్గా అమ్మవార్కి విశేష అర్చనలు జరుపుటకు మీకు అభీష్టము ఉన్న యెడల 
ది.25-9-94 లోపల ఏ రోజున విశేష ఉభయము కోరెదరో తెలుపుతూ" ఆ తేదీన నిర్ణయింపబడిన ఉభయ రుసుము స్వయముగా గానీ, 
కార్యనిర్వహణాధికారి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానవము, విజయవాడ-1 పేరున డిమాండు డ్రాఫ్టు ద్వారా కాని చెల్లించి రశీదు పొందవలెను 

ఉభయదాతల పూజలు దేవాలయ ప్రాంగణములో గల శ్రీ డుర్గా కళ్యాణ మండపములో జరుగును అక్కడ దంపతులను మాత్రం 
అనుమతించబడును. మిగిలినవారు వెనుకప్రక్క ప్రత్యేక ప్రదేశములో కూర్చుండవలెను విశేషపూజ జరుపు ఉభయదాతలకు దంపతులతో సహా (5) 
మందికి అంతరాలయ (ప్రవేశం, హారతి మాత్రం లభించును ది 6-10-94 న శ్రీ అమ్మవారికి స్పపనాభిషే షేకము జరుగును. కావున ది 6-10-94న ఉదయం 
10 గంటలకు శ్రీ అమ్మవారి దర్శనము లభించును ఉభయ దాతలు ఉదయం 8 గంటలకు హాజరు కావలయును 


విజయవాడ 
ది. 3-9-94 


Grams : 
TELEX * 
Fax . 


జి.వి. నరసింహమూర్తి, బి యస్‌సి, బియల్‌ 
సంయుక్త కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి 


"CIRCARS" Office . 424642 P.B.X 4 Lines 
0475-321-ABCD-IN Resi. : 64545, 77655 
(+92) 866-423562 





44 


FOREMOST HOUSE FOR ALL RICE MILL MACHINERY & SPARES 


Authorised Dealers for : 


DUNLOP INDUSTRIAL PRODUCTS 
Convent Street, Vijayawada-520 001. 


PLATINUM JUBILEE 


CIRCARS |) 


75 Years of Dedicated service 






A MEMBER OF 'CIRCARS' ఆ ESTABLISHED IN 1918 4 





Hon'ble Shri ౧.౪. Narasimha Rao Prime Minister of India 
with Sunkara Kanaka Rao 


I am very happy that all of you were celebrating Sri. SUNKARA KANAKARAO's 72 
Birthday with all the deserving jubiliation. He has being a very fruitful and colourful life 
including the Freedom movement. 
I wish him long life and many more useful activities utilising his intelligent and energy. 
Padma Bhushan 
Balabandhu, Kalasaraswati 
Prof. Dr. P. Tirumala Rao 
M.B.B.S., M.S. (U.S.A), FAAP. (U.S.A), ౯14.0. 
Thank you for your invitation on the occasion of 72nd Birthday Function of Kalapraveena, 
Kaloddharaka, Kalatapasvi Sri Sunkara Kanaka Rao on 13th October, 1994 at Vijayawada. 
I convey my best wishes for every success of the above function. 
With regards, 
Mullapudi Harischandra Prasad 
7-10-94 


CLL) 


“ఆల” 


౨ఆక్‌ం. అననని 


It gives me pleasure to send my heartful birthday message to a 
Freedom Figheter, Social Worker and great flair for art and Telugu 
Drama Sri Sunkara Kanaka Rao on his 72 Birth Day Celebration on 
13-10-94. 

His services as politician, artist,and Social worker are well 
recognised by one and all. His services for the development of poor 
Weaker Sections are note worthy. 

Iwish him good health prosperity to serve the fields for which 
he enriched years to come. 

With best wishes. 


M.K. BAIG 
Minister for Technical Education 


మహో కనీషీ 
మనిసి పుట్టును - గిట్టును గతించును కాలగర్థమున 
ఎందరో మరెందరో లెక్కకు మిగులును ఏ కొందరో ఘనత వహించిన వారరుదుగ 
వారిని వరించును కీర్తిప్రతిష్టలు శాశ్వతమ్ముగ లోకమ్మున 
అందొకడగు మా సుంకర కనకారావు 
స్వార్థ రహితుడు - స్వాతంత్ర్యయోధుడు - ప్రజాసేవకుడు - కళారాధకుడు - నటుడు - గాయకుడు - కళాపోషకుడు 
అతని ప్రతిభకు తార్మాణం - అరుణోదయ - హిందూస్థాని సంస్థల నిర్వహణం 
సహాయసన్నివేశాలు అతని దైనందిన క్రియలు 
నాటక - సినిమా - రాజకీయ - ఉద్యోగ కార్మిక - కర్షక రంగాలలో నన్నింట కనిపిస్తారు అతని సహాయమును 
పొందిన నేటి పెద్దలు కొందరు అతడు కనకారావు - కాని కాంచనపరుడు కాదు మనసు వున్న - మమతలున్న 
మహామనీషి మా సుంకర కనకారావు 
అందుకో సోదరా! మీ 72వ జన్మదినోత్సవ సందర్భమున నా చిరుకానుక 


రా 


మద్రాసు ఆత్మీయుడు 
7-10-94 కళాతపస్వి ౧. వేణుగోపాల్‌ 


With best compliments from 


Shri M.S. Bhagwan, M.A., M.Ed., H.D.C. “ఇల Manager, Fedcon, Visakhapatnam | 











శ్రీ సుంకర కనకారావు 72వ జన్మదినోత్సవాన్ని జరుపబోతున్న వార్త నాకు ఎంతో సంతోషాన్ని 
కలుగజేస్తుంది. ఆయన అమృతహృదయుడు. కమ్మని ఆయన ఆతిధ్యాన్ని స్వీకరించని 
కాంగ్రెసువాదికాని, కళాకారుడుకాని, సాంఘిక సేవకుడుకాని ఆంధ్రదేశంలో లేడనడంలో 
అతిశయోక్తి ఏమాత్రంలేదు, 'శతమానం భవతి' అన్న శ్లోకాన్ని చిత్తశుద్ధితో పఠిస్తూ ఆయనమీద 
పుష్పాక్షతలు చల్లుతున్నా మీరు చేపట్టిన కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని అస్మదీయుని 


ఆకాంక్ష 


కంర 


ఎప్పుడూ గలగలనవ్వుతూ చెలిమికి చేయిసాచే కళాంతరంగులు నా చిరకాలమిత్రులు 
కనకారావుగారు. ఇటు సాంస్కృతికరంగంలోనూ, అటు ప్రభుత్వపరమైన పరిధిలోనూ 
కనకారావుగారు ఎన్నో పదవులను అధిష్టించారు. విజయవాడకు దక్షిణమధ్యరైల్వేమండలిని 
ఏర్పాటుచేయడంలో, ఆకాశవాణి, దూరదర్శనకేంద్రాలు విజయవాడలో నెలకొల్పడంలో 
కనకారావుగారు వహించినపాత్ర ఆయన జీవిత చరిత్రకెక్కింది. అరుణోదయ సంగీత 
నాట్యమండలిద్వారా పళ్ళతరబడిగా ఆయన ఎందరెందరో ప్రముఖులను సత్కరించి ఎన్నెన్నో 
సంగీత నాట్యకార్యక్రమాలను నిర్వహించి కళారంగానికి అశ్రాంతకృషి చేశారు. అయ్యదేవర 
కాళేశ్వరరావుగారిలాంటి ఆంధ్ర నాయకమణి హృదయంలో చోటు చేసుకున్న సుంకర 
కనకారావుగారు రాజనీతిలో నీతిని నమ్ముకున్న కార్యకర్త, 


డెట్టై రెండవ జన్మదినోత్సవం చేసుకుంటున్న మిత్రులు సుంకరకనకారావుగారికి నాహార్థిక 
అభినందన 


- జ్ఞన్‌లీథ్‌ భూర్హీ రద్మఖఘాషన్‌ రొ. సీనారాయఖిరెడ్డీ 
ఎమ్‌.ఏ.పిహెచ్‌డి. డి.లిట 


120) glad to know that 72nd Birth Day of Shr Sunkara Kanaka Rao Garu 18 being celebrated on 13th 
October, 1994 

Shri Sunkara Kanaka Rao Garu 15 known to me well for last several decades He sacrificed his life 
for cultural, social and other activities. His commitment, zeal. devotion and determination compel the 
admiration of one and all The younger generation has to learn a lot from him. 

| convey my good wishes to Shri Sunkara Kanaka Rao Garu for every thing that is good to him and 
the members of his family in the years 10 come 


With best regards 


- 4. Hageawana Rac 


Movie Artist 





Ihave received your letter dated 19-9-94. | am happy to know that your birthday Celebrations (72) are 
to be held on 13-10-1994, at Vijayawada. 

| know that you are a Freedom Fighter, Social Worker & Cultural Promoter. 

| wish the function a grand success. 
With best wishes, 


-Dr.(Mre.) J. Geetha Reddy 


Minister for Tourism and Culture. 


lam happy to leam from your letter that our esteemed fnend Sri Sunkara Kanaka Rao's 72nd birthday 
will be celebrated on 13th of October,1994. 

[have known Sri Kanaka Rao for many decades. Whatever cause he undertakes, he performs it with 
great dedication and ability. 

[wish him long life of happiness and prospenty. 

Wishing the celebration all success. 


- జడల జట Sanbasiua. Rao 
Kavur Hill, Jubilee Hills P.O. 
Hyderabad - 500 033 


lam glad to learn that the 72nd birthday of Kalapraveena Sunkara Kanaka Rao Garu will be celebrated 
at Hyderabad on October 13,1994 |have known Shri Kanaka Rao Garu for a long time. Asa freedom 
fighter, social worker and promoter of cultural activities, Shri Kanaka Rao Garu has eamed ecocnium 
from all sections of the population. He belongs to one of those old generation of Gandhians and is 
highly “6/66. For about six decades he has rendered yeomen's service to the State and the country. 
| convey my best wishes to him for a long life and sound health. 


| wish your function all success. 
With regards 


2 YUpendna, HM. 


Parliamentary Standing Committee on Human Resource Development 
Former Union Minister forinformation and Broadcating& Parliamentary Affairs. 


Sri Kanaka Rao garu hasbeen agood friend of mine for the last 40 years, and | am one of hisadmirers 
of his great capabilities as a true politician and a Freedom Fighter. 


As an active member in the cultural activities, Sri Kanaka Rao has done great service, while 
associating with people like our former Chief Minister Sri N.T.Rama Rao, K. Jaggaiah and other 
popular Cine Actors. Sri Kanaka Rao has been always taking keen interest in the welfare of the 
Congress, and for what he has done to the Organization, he ought have been elevated to a much 
higher place by giving hin: an opportunity fo serve the people. 

| always pray for his success in all his activities, and for his continued good health. 


May Heaven's Choicest blessings be showered on Sri Kanaka Rao for many more Happy Returns 
of his Birth Day. 
Wishing the function a Grand Success, 
G.S.Raje, M.S.(Calif),F.A.F.Ph.E.(U.S.A.) 
Former Deputy Chairman A.P. Legislative Council 





ము. మా 


Iam happy to learn that the Kala Praveena Sunkara Rao's 72nd Birth Celebrations 
Committee, Vijayawada is bringing out a souvenir on the occasion of 72nd Birth Day 
Celebrations of Shri Sunkara Rao. 

Kala Praveena Sunkara is a hard working, simple and humble person who 
selflessly sacrificed his life for the social and cultural upliftment of the masses. Shri Rao 
wasa highly respected freedom fighter and a staunch follower of Mahatma Gandhi. lam 
sure his ideas, thoughts and deeds will be a perenial source of inspiration to all. 

Icommend the members of the committee for their endeavour to commemorate his 
birth and hope the celebration and the publication all success. 


B. Satyanarayan Reddy 
GOVERNOR, ORISSA 


Thank you very much for the invitation extended tomeontheeveof 72nd Birthday 
Celebrations of Kalaprapurna Sri Sunkara Kanka Rao. Sri Sunkara Kanaka Raois a well 
known figure in the realm of Arts, and he has done great service particularly to the 
Telugu stage for more than 50 years. His "Arunodaya Natya Mandali" is remembered as 
one of the oldest organisations which helped greatest Artists like N.T.Rama Rao, 
Jaggaiah, Smt. Savithri, etc. to come to that stage. It is in the fitness of things that you are 
celebrating his 72nd Birthday, and thus rendering great service to Arts Culture. 


JUSTICE TYYAPU PANDURANGA RAO 
CHAIRMAN 

SPECIAL COURT 

మీ. LAND GRABBING (P) ACT. 


Iam very glad that the 72nd birthday of Sri Sunkara Kanaka Rao is being celebrated 
at Hotel Anupama Conference hall, Vijayawada on 13th October, 1994. 

I had the opportunity of knowing Sri Sunkara Kanaka Rao for the last over two 
years. Multi facetted Sri Sunkara Kanaka Rao who had earned a name for himself in 
Vijayawada for his cultural, social and political activities, had been associated with the 
Railways for the last 25 years. He had been a Member of the Vijayawada Divisional 
Railway Users' Consultative Committeee, South Central Railway Zonal Railway Users' 
Consultative Committee and National Railway Users' Consultative Committee and has 
rendered valuable advice to the Railway administration for the improvement of 
facilities and services to the travelling public and users. 

Heis always wreathed in smiles and his simple, unassuming and humble personality 
makes him acceptable to all. 

On the eveof his 72nd birthday, I wish him a long, healthy and active life and full 
of service to the people, society and culture. 


N.K. CHIDAMBARAM 
DIVISIONAL RAILWAY MANAGER 
VIJAYAWADA. 





“అరుణోదయ సంగీత నాట్యమండలి” వ్యవస్థాపకులు 
శ్రీ సుంకర కనకారావుగారికి 72వ జన్మదినోత్సవ జేజేలు! 


రం (స స్‌ో , స మన న 





కల! న 


ప్రొప్రయిటర్స్‌ : యస్వీ, శేషగిరిరావు & సన్స్‌ 
33-5-9, సీతారామపురం, మైసూర్‌కేఫ్‌ ఎదురురోడ్డు, విజయవాడ-520 002 


మా అనుబంధ సంస్థలు : 
అరుణోదయ ఆఫ్‌సెట్‌ 
రవితేజ పబ్లికేషన్స్‌ *& ఉషోదయ ప్రింటర్స్‌ 
ఫోన్‌ : 431422 


Best Wishes From 


Sri K.V.Raghunadha Reddy garu 
Hon'ble Governor of West Bengal, CALCUTTA 


Sri B. Gopalareddy garu, 
Managing Director, FEDCON, Hyderabad. 


Sri S.B.P.B.K. Satyanarayana Rao garu 


Dowleswaram. 


Sri N. Venkateswarlu garu, 
Business Manager, Andhra Jyothi, Vijayawada. 


Sri Dulipala Sitarama Sastry garu, 
Stage & Cine Artist, Guntur. 


Sri Kothapalli Radhakrishna garu, 
President, The Vijayawada Fruit Merchants' Association, 
Mango Market, Vijayawada. 


Sri Pyala Nityananda Rao babu gan, 
Circle Inspector, Rly Protection Force, Dornakal. 


"ఆకు? 


PCN 


GRAMS : "KWALITY " Ph. 3665, 3600, 2005 


KWALITY FEEDS (P) LIMITED 


RAMANAPUDI, GUDIVADA - 521 322 A.P. - INDIA 


HEALTH PRODUCTS 


. AQUAMIN 

. KWALI AQUAPEARL 
. KWALIDIN - 20 

. KWALITY BLUE 

. SHRIMPTONIC 

. KWALIPOT 
AQUAZYME 

. AQUACURE 

. AQUABLEND 

. KWALIALGIN 


౧౦6౦౦౫౨ -*ర౯రాల సిలు గు = 


hh 


Ph : 425465 
Off : 423439 
Res: 61637 


CHALLAMAMBA COCONUT PRODUCTS 


MFRS : SEETA COCONUT OIL 
TAVVAVARI STREET, K.P.A.C. COMPLEX, VIJAYAWADA - 520 001. 


Managing Partner : 
Ln. A. Ramalingeswra Rao 
B.Com., (Agri. Diploma) 


Life Member Chaluvadi Rathanavathi Mahila Degree College, Vijayawad 1-1. 
Secretary : Lions Club of Vijayawada 
Vinutna 1993-94 & 1994-95 


"ఆకు? 


EXCELLENCE Te TECHNOLOGY 


QUALITY & SERVICE 





Manufacturers of : 















Electric Motors, Pumps, Monoblocks & Submersible pumpsets. 
Post Box No. 5303, Gnanambikai Mills P.0., Cormbatore 641 O29,India 
Phone : 41120 Grams : Texmotor Telex : 0855- 473 Fax: 0422 25047 


TWIN FINANCIAL INSTITUTIONS 
FROM 
RENOWNED BUSINESS HOUSE 


VUMA‘CREDIT CORPORATION 


టకం! BILE. కనులను. 


pie gas 


iis Chr FUND COMPANY: . 


PROMOTORS OF 
CHITS AMONG PERMANENT GOVERNMENT EMPLOYEES, INCOME TAX 
ASSESSEES REAL ESTATE OWNERS AND AIDED COLLEGE STAFF 


లలల వ న న సస 

D.NO. 23-6-35, KOMMUVAR! STREET, SATYANARAYANAPURAM, VIJAYAWADA-520 011 

iS Te TONAL VAN, VIUATAWAUA-VcY U11 
PHONES. 430104, RESI: 434112 





త్న్‌ 


తో 


గగ 


గె 


ఉద్యమకారుడు ఉత్తమ యోధుడు “ఠఠాప్రపీణ 


శ్రీ సుంకర ఠనఠారావు జీవిత్‌ చరిత్ర 





భిజయవాడ పట్టణ చరిత్ర ఎవరు వ్రాసినా “కళా ప్రవీణ” శ్రీ 


సుంకర కనకారావు పేరు ఉటంకించి పది వాక్యాలు వ్రాయకతప్పదు. 
ఆయనంటే గిట్టని వాడు, బద్ధవిరోధి (అసలు అజాతశతృవు శ్రీ 
కనకారావు) వ్రాసినా కనీసం రెండు మూడు వాక్యాలు అయినా 
వ్రాయకపోతే - దాన్ని విజయవాడ చరిత్రగా ఎవ్వరూ గుర్తించరు. 
ఇది అక్రరసత్యం. 

అనేకానేక రాజకీయ ఉద్యమాలు, సంగీత నాటక కళావేదికలు, 
వ్యాపారస్తుల సంస్థలు, వాణిజ్య వేత్తల సంఘాలు, కార్మిక సంఘాలు, 
లలితకళా బృందాలు ఒకటేమిటి అన్నింట్లో శ్రీ కనకారావుకు ప్రధాన 
పాత్ర వున్నది. అందుకనే విజయవాడలో జీవితం అంటేనే శ్రీ 
సుంకర కనకారావుతో వీడదీయరాని అనుబంధం. ఆయన జీవిత 
చరిత్ర రచన అంటే 70 ఏళ్ళ విజయవాడ సాంఘిక, రాజకీయ, 


అలిత కళా రంగాల చరిత్రకు అద్దంపట్టాడన్నమాట. 


జననీం - కళొ రంగంలో కూడ 


విజయవాడ నగరం వించిపేటలో ఒక సామాన్య కుటుంబంలో 
శ్రీ సుంకర స్వామి, మహాలక్ష్మమ్మల అయిదుగురు పుత్రుల్లో 
నాల్గవవారిగా శ్రీ కనకారావుజన్మించినారు 1923 అక్టోబరు 13 
శనివారం సాయంత్రం 6 గంటలకు. వీరికి ఒక సోదరి కూడ 
వున్నారు. బాల్యం చాలా సామాన్యంగానే గడిచింది. ఆగర్భ 
శ్రీమంతులు కాదు కాబట్టి తోటిపిల్లల్లాగానే పెరిగారు. 

12వ ఏట తండ్రి గారి మరణం ఒక అశనిపాతం ఆపసివాని 
జీవిత రంగంలో. అయితేనేం తల్లి, సోదరుల వాత్సల్యంలో 
ఓలలాడుతూ జీవన గమనం ప్రారంభించారు శ్రీ కనకారావు. 

చక్కని రూపసి శ్రీ కనకారావు. రంగస్థలం మీద ఆయన 
కన్నుపడ్డది బాల్యంలోనే. 13 సంవత్సరాల కుర్రవాడుగా గుంటూరు 
మాష్టర్‌రాజుగారి ఆధ్వర్యాన విజయవాడ మైలవరం హాల్లొ 
“హరిశ్చంద్ర” నాటకంలో చంద్రమతి పాత్ర వేసి సదన్యులను 
మురిపించి ఏడ్పించారు. రూపం, గాత్రం, అభినయం, ముప్పేటగా 
రాణించడంతో నాటకం చూచి ముగ్భురాలయిన అందాల సుందరి, 
ప్రఖ్యాతనటి శ్రీమతి పువ్వుల రామతిలకం, శ్రీకనకారావుకు భగవద్గీత 
పారాయణ గ్రంథం, ఒక వెండికప్ప్తు బహూకరించి ఆశీర్వదించారు. 
శ్రీ సుంకర బాల్యంలో యిదొక మరువలేని మహద్ధటన, 


కో Va la 
Cp ACIS CIICR NCIC ans 3 


Re EVE GEV TIL EY DEV EVV కం నం ELV EY EV GEV GEV GEV GEV 
Fan స చాటి చూ. బో సా బస చన ఇ చి జస NY AY. 


1 


14 సంవత్సరంలో అడుగుపెట్టగానే విజయనగరం 
శ్రీద్యారంవారి సంగీత కళాశాలలో శ్రీ రాఘవదాసుగారి వద్ద గాత్ర 
సంగీతంలో శిక్షణ పొందారు. శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు 
ఈ కళాశాల ప్రధానాచార్యులు. సుప్రసిద్ధ వైణికులు శ్రీ వాసా 
సాంబమూర్తి గారు వీణ మాష్టారు. ఆబంగారు రోజులను తలచుకొని 
శ్రీ కనకారావు మురిసిపోతుంటారు ఈరోజుకీ, “హరికధాపితామహులు” 
శ్రీ మదజ్ఞాడ ఆదిభట్ట నారాయణ దాసు గారు హరికధలు, గిరి 
కధలు గానం చేస్తున్న కాలం. వారింట్లో తాము తిరగడం, అలాంటి 
పెద్దలసేవా శుశూవల భాగ్యం తమకు లభించడం 
పూర్వజన్మసుకృతంగా ఆయన వినయంతో చెప్పుకుంటారు. 

15 వ సంవత్సరం వచ్చేటప్పటికి శ్రీ కనకారావులో నటుడు 
విజృంభించాడు. పూవుపుట్టగానే పరిమభిస్తుందని సామెత ఆయన 
పట్ల సార్థకం. నటుడు శ్రీ పువ్వుల సూరిబాబు గుడివాడ కేంద్రంగా 
నాటక ప్రదర్శనలు యిస్తుండేవారు. ఆయన “కృష్ణలీలలు” నాటకం 
చాలా గొప్పగా ఆడేవారు. ఆయన సోదరి సభారంజని మొదటి 
కృష్ణుడు. ఈనాటి ప్రఖ్యాత చలనచిత్ర సంగీత దర్శకులు శ్రీ సాలూరి 
రాజేశ్వర రావు మూడవ కృష్ణుడుగా నటించేవారు. శ్రీ కనకారావును 
చూచి ముచ్చటపడిన శ్రీ సూరిబాబు ఆయన చేత 2వ కృష్ణుడు 
వేషం కట్టించారు. ఇది 1939 - 40 లలో జరిగింది. నాటకం 
మరింత రక్తి కట్టడంతో కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో “కృష్ణలీలలు 
అంతులేనన్ని ప్రదర్శనలకు నోచుకున్నది. ఈ రోజుల్లో వలె ఆరోజుల్లో 
మైకులులేవు. సాంకేతిక సౌకర్యాలు లేవు. అయినా శ్రీ సూరిబాబుకు 
బహుళంగా కీర్తి ప్రతిష్టలు సంసాదించి పెట్టింది. ఆతరువాత 
ఆరోజుల్లోనే గుంటూరులో శ్రీదంటు కృష్ణయ్య గారు స్థాపించిన 
“బాలమిత్ర సమాజంలో కృష్ణుడు, మన్మధుడు, ఇంద్ర సేనుడు, 
మార్క ండేయుడు, పాత్రలు ధరించేవారు శ్రీ కనకారావు. ఈ అందమైన 
బాలనటుడికి (ప్రేక్షకులు హారతులు పట్టైవారట. ఆనాటి అగ్ర 
శ్రేణినటులు శ్రీ కపిలవాయి రామ నాధశాస్తి “రామదాసు” గా, శ్రీ 
జొన్నవిత్తుల శేషగిరిరావు కబీరు గా నటిస్తున్న “భక్తరానుదాసు” 
నాటకంలో శ్రీ కనకారావు రఘురామునిగా నటించి జీవించేవారు. 
మంచి గాయకుడు, నటుడు, అందగాడు కావడంవల్ల శ్రీ 
కనకారావుకు పెద్ద “డిమాండు” వుండేది. అనేక యితర నాటక 
సమాజాలవారితో లోహితాస్యుడు, మార్కండేయుడు, నారదుడు, 


కక క 
సం. ECO 


EV 7 కం EY TRV EY GEV TEV TY TEV GEV TUE క TEV EVE 
ళం లా లా PPE జట చ బా చ చాలటం కాన కాట కాటు టకా 


( | వాని. టో 
బా 


కృష్ణుడు మొదలయిన అనేక పాత్రలు ధరిస్తూ కమ్మగా పాడుతూ, 
చక్కని నటనా వైదుష్యంతో శ్రీ సుంకర కనకారావు (ఎస్‌. ఎస్‌. ఎల్‌. 
సి లోకి అడుగుపెట్టారు) యిలా కళాకారుడిగా ఎదుగుతూ తనకీర్తి 
పతాకకు ఎదురు లేదు అనిపించుకున్నారు. 


రొశోకీయ వశే4ం 


అది 1942. “క్విట్‌ ఇండియా” ఉద్యమానికి జాతిపిత 
పూజ్యబాపూజీ పిలువు యిచ్చిన నంవత్సరం. అశేషజన వాహిని, 
పిల్లా పెద్దా బేధం లేకుండా రాజకీయ రణ రంగంలో ఉరికిన 
సంవత్సరం. పూజ్యబావూజీ పిలుపు తమకే అన్నంతగా 
ప్రబోధితులయ్యారు శ్రీ కనకారావు. ఆ ప్రబోధంతో కృష్ణా, గుంటూరు 
జిల్లాల్లో వీరు వీరవిహారం చేశారు. ఎంత దీక్షలో, నిర్భయంగా 
కార్యరంగంలో దూకినారో తమకు ఈనాటికీ ఆశ్చర్యం వేస్తుంటుందని 
అంటుంటారు శ్రీ కనకారావు ఆస్మృతులను గుర్తుచేసుకుంటూ. 
బెజవాడలో శ్రీ మరుపిళ్ళ చిట్టి, శ్రీరాయనరాములు గారి అండదండలు 
వీరి కుండేవి. వారి అడుగు జాడల్లో “క్విట్‌ఇండియా” ఉద్యమ 
కార్యక్రమాల్లో 1942 ఆగష్టు 9న పాల్గొన్నారు. అప్పట్లో శ్రీయుతులు 
ఆయ్యదేవర కాళేశ్వరరావు, పోతిన గణపతిరావు పాత్రుడు, సర్దార్‌ 
మరుపిళ్ల చిట్టి విజయవాడ రాజకీయరంగంలో త్రిమూర్తులు. 
బ్రిటీష్‌ సింహం జూలు పెకలించి నానా భీభత్సం సృష్టించారు 
పోలీసులకు చిక్కకుండా తమ కార్యక్రమాలు కొనసాగించడంకోసం 
“రహస్య జీవితం” (అండర్‌ గ్రౌండు జీవితం) ప్రారంభించారు శ్రీ 
కనకారావు. సర్వశ్రీ రాయన రాములు, శిరిపురపు కోటేశ్వరరావు, 
పోతిన వెంకన్న, కంచుపిళ్ళ పద్మనాభం, పింగళి పానకాలరావు, 
డాక్టర్‌ ఎ. వి. ఎల్‌. నరసింహరావులతోపాటు ఉద్యమాలు నడుపుతూ 
ఆరుమాసాలు గడపిన రహస్యజీవిత కాలంలో శ్రీ కనకారావు 
ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. టాన్సిల్స్‌ ముదిరి ఆపరేషన్‌ (శస్త్ర 
చికిత్స) చేయించుకోకతప్పని స్టితిలో, ఆ రహస్య జీవితంనుంచి 
బయటకు రాక తప్పలేదు శ్రీ సుంకరకు, 


అనీకోని దెబ్బ - అదే అనల ముప 

టాన్సిల్స్‌ బాధా నివారణ కోసం ఆపరేషన్‌ చేయించుకుంటే, 
ఆ డాక్టర్‌ మహానుభావుడు (పేరు యిప్పటికీ బహిరంగ పరచడానికి 
శ్రీ కనకారావు యిష్టపడరు. “మంచో, చెడో అంతా మనమేలుకే 
జరిగింది అనుకోవాలి' అంటారు.) పెరిగిన టాన్సిల్స్‌తో పాటు కొండ 
నాలికను గూడ కత్తిరించడంతో (పొరపాటో గ్రహపాటో మరి), శ్రీ 
కనకారావు గాత్ర మాధుర్యం, గంధర్వ గాత్రం మూగ పోయింది. 


జ ళ్‌ NEN 


TORIC aE AN ante జ స్టా నలా CPOE 


డ్‌! ర! YOY అలో. శో ర "నా ట్టు ౫ al 


దానితో ఆయన రంగస్థల జీవితానికి తెరపడ్డది. 1943లో జరిగిన ఈ 
దుర్భటనను ఎంత ఓర్పుతో, ఎంత ఆత్మసంయమనంతో భరించారో 
మరొకరయితే కుమిలి కృశించి పోయేవారు. 

తానువేషం వేసి లాభంలేదు. కానీ కళారంగాన్ని తమకెంతో 
ప్రయాతిప్రియమైన నాటకరంగాన్ని వదల గూడదు. కళామతల్లి 
సేవలో తన పాత్ర నిష్కమించవలసిందేనా? ఇంత అర్థాంతరంగా, 
మొగ్గగా, ముగిసిపోవలసిందేనా అని మధనపడ్డారు శ్రీ కనకారావు. 
నటనకు అవకాశం లేక పోవచ్చునుగాక, కళాకారుడుగా తన స్థానం 
తానెనుకోల్పోరాదనే పట్టుదలతో, మనోధైర్యంతో, ధృడ సంకల్పంతో. 
అనాటి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు “పరదేశి” “షేక్‌ ఆలీ” గార్ల 
వద్ద తబలా వాద్యం నేర్చుకున్నారు. అందులో పరిణిత స్థాయికి 
చేరుకుని, అనేకపట్టణాల్లో “సోలో” కచ్చేరీలు చేసినారు. అఖండ 
ప్రజ్ఞపాటవాలు ప్రదర్శించి, రెండు సంవత్సరాలపాటు కచ్చేరీలు 
చేయడం, బహుమతులు గెల్పుకు రావడం ప్రశంసలు పొందడం 
ప్రధాన లక్ష్యంగా శ్రీ కనకారావు పరిశ్రమించారు 


ఉద్యమళకారుడుగా జననం 


రిజయరరంరరకు సోవానీం 

1945 వచ్చింది. గట్టిగా లెక్కచూస్తే శ్రీ కనకారావు వయస్సు 
22 ఏళ్ళు గూడా పూర్తిగా నిండలేదు. పాలుగారే బుగ్గలు యింకా 
ముదరలేదు. రంగస్థల నటుడుగా తానుగా సాధించలేని విజయాలను 
యితరుల ద్వారా సాధించి తీరాలని పట్టుదల శ్రీ సుంకర హృదయాన్ని 
తొలుస్తున్నది. ఉత్తమనటులను, గాయకులనుకళాకారులను ఎందుకు 
తయారుచేయరాదు అనే తపన ఆయన ఆలోచనను తట్టి 
మేల్కిలిపింది. ఆయన కళా జీవన వ్యవసాయం కొనసాగించడానికి 
కృతనిశ్చయులయినారు. ఆయన ఆలోచనలకు రూవవేం 
“అరుణోదయ” శ్రీ కనకారావుతో డి. వేణగోపాల్‌ (నృత్య దర్శకుడు) 
ఆవిర్భావం ఈ వ్యవస్థాపన ఈ మహాసంస్థ ఎనాడు పుట్టిందోగాని, 
ఆనాటి నించీ సంస్థ కళాకారులకు పట్టుకొమ్మకావటమే కాదు, 
చల్లని నీడ అయింది. విక్రమార్కుని సింహాసనంలా ఈ సంస్థలో 
అడుగుబెట్టిన ప్రతికళాకారుడూ రాణించాడు. రసహృదయుల్ని 
సంతోష వారిధిలో ఓలలాడించారు. కళారంగంలో ఒక్కొక్క మెట్టూ 
ఎక్కుతూ, సాలభంజికల వంటి విమర్శకుల ప్రశ్నలకు 
తముడుకోకుండా సమాధానిస్తూ “పదండి ముందుకు, పదండి 
తోసుకు, పదండి పోదా పై పైకి”అంటూ కదం త్రొక్కుతూ వెనుచూపు 
లేకుండా ప్రగతి పధంలో కీర్తిపతాకాలు రెపరెపలాడించారు శ్రీ 
కనకారావు. 


ea క 
ENCINO 


i 





బ్రిటీషు పాలనలో మనదేశ సంస్కృతి, కళలకు భవిష్యత్తుకాన 
రావడం లేదు. ఉడుతాబక్తిగా కళామతల్లి రుణం తీర్చుకొనేందుకై 
చేతనైన కృషి ఎందుకు చేయకూడదు అని శ్రీ కనకారావు ధృడ 
సంకల్పులై, “అరుణోదయ సంగీత నాట్యమండలి” 
అనేకనాటిక, నాటక ప్రదర్శనలు నిర్వహించేవారు. “దేవరాజు, 
బలిదానం, నాదేశం, పన్నా, ఉమర్‌ఖయ్యాం, గౌతమబుద్ధ, 
భిల్జీరాజ్యపతనం, తీరని కోరికలు, కన్యకాపరమేశ్వరి, యోగివేమన, 
మాబావ, దాలినపోయె దానయ్య, జ్వలితజ్వాల, చేసిన పాపం, 
ప్రతీక్షవంటి ఆదర్శ ప్రబోధనాలయిన పలు ప్రదర్శనలు ఈ 
నాట్యమండలి వేదిక ద్వారా ఉత్తఓత్తమ ప్రదర్శనలుగా కీర్తిని 
ఆర్జించాయి. 

ఈ మండలి వేదిక మీదనే. ప్రసిద్ధ నాట్యాచార్యులు శ్రీ 
వేణుగోపాల్‌, కె. వి. రామరాజు, బి, ధర్మరాజు, K. జగ్గయ్య, 
గ.౪.5.శర్మ, జి. రత్నారావు, ర రామమోహనరావు, వెంపటి 
రాధాకృష్ణ, రూపశిల్పి పి, రామచంద్రరావు, కుమారి సావిత్రి, పోలి 
పెద్ది శర్మ, మెట్టా రామశాస్త్రి, నిర్మల, జయక్త, సుశీల, పార్వతి, 
అక్ష్మీ, వహీదారహమానుల సహాయ సహకారాలతో నాట్య, నాటిక, 
నాటక, ప్రదర్శనలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా పాఠకులు గుర్తుంచుకోదగిన ముఖ్య విషయం 
ఒకటున్నది. తన ప్రాభవం కోసం, ప్రచారం కోసం, ధనార్జన కోసం 
మాత్రం శ్రీ కనకారావు ఈ ప్రదర్శనలు నిర్వహించలేదన్న నిజం. 
మహత్తరమయిన మానవతాలక్ష్యాలను సాధించాలంటే, సమాజం 
సంస్కరింపబడి ఉత్తమమైన రూపు దిద్దాలంటే కళ మాత్రమే ఎకైక 
సాధనమని గుర్తించిన శ్రీ కనకారావు తన ధన,మాన, ప్రాణాలను 
కళారంగ సేశకై నిస్వార్ధంగా అంకితం చేశారు. తమ సంపాదన 
కుటుంబావసరాలకు ఎకొద్దో మినహాయిస్తే, యావత్తూ కళాసేవలో 
ధారపోశారు. తండ్రిలేక పోయినా సొదరుల సంపాదన మొత్తంగా 
ఎలా వెచ్చిస్తున్నా అనేక బృహత్కార్యాలు సాధించడానికి తమ 
సోదరుల వాత్సల్యం వెన్నుదమ్ముగా నిలవకపోతే, తమ అడుగు 
ముందుకు పడడం కష్టమయ్యేది అంటారు శ్రీ కనకారావు. తను 
చేసే ఏపనితప్పుపట్టకుండా, తను నిరుత్సాహపరచకుండా, 
తనపోదరులిచ్చిన సహకారం మరువరానిదని, వారికి తాను 
జీవితాంతం కృతజ్ఞాడుగానే వుంటానని, చేతులెత్తి నమస్కరించి 
చెపుతుంటారు శ్రీ కనకారావు, 

ఆ కాలంలో విజయవాడ పట్టణ జనాభా 50 వేలకు మించి 
లేదు. గాంధీనగరం, అరండల్‌ పేట, వించిపేట, పాత బస్తీ, 
ఒకదాని నుండి మరొకటి విసిరివేసినట్లుండేవి. ఇండ్ల స్థలాల ధరలు 
స్వల్పం.. నిజానికి కళా సేవలో శ్రీ కనకారావు వెచ్చించిన ధనంతో 


ద్వారా 


తో రామ న హల. వన 
ST సే ఈతే 


జ పకా ట్ట 


3 


CEE EN ENP స కాని కాస శో ఎ చస ఛో ఎ. లో ఎ బలో ఎ చను భళోఎనుళో 


ఆకాలంలో అయితే విజయవాడలో ఒకపేట ఆవరిఎచే ఇళ్ళు 
కొనుక్కోగలిగి వుండేవారు. దైవ నిర్ణయాన్ని కాదనలేముకదా. శ్రీ 
కనకారావు సంపాదన యిలా కళాకారులకోసం ఖర్చు చేయాలని 
విధిలిఖితం. మిత్రుల పేరు, ప్రసిద్ధి, పెంపుతనదిగానే, భావించే 
నిస్వార్థ జీవి నిరాడంబరుడు, నిగర్వి శ్రీ కనకారావు. 

ఇలా సేవాకార్యక్రమాల్లో మునిగి తేలుతున్న శ్రీ కనకారావుకు 
మరో చిత్రమయిన ప్రయోజనకరమైన ఆలోచన తట్టింది. స్వతహః 
సంగీత ప్రియుడుకావడంతో, తబలా వాద్యకారుడుగా హిందూస్థానీ 
సంగీతాన్ని మనసారా ప్రేమించేవాడు కావడంతో, భారతీయ సంగీత 
సేవ ఎందుకు చేయరాదనే అభిలాష కలిగింది. మిత్రులు, సంగీత 
ప్రియులు అయిన శ్రీ ఎం.జి. యం. సోమయాజులుగారిని 
కలుపుకుని “హిందూస్తానీ సంగీత మండలి” స్తాపించి కర్నాటక, 
హిందూష్టానీ సంగీత రీతుల్లో పలుకచ్చేరీలు జరిపించారు శ్రీ 
కనకారావు. సుప్రసిద్ధులయిన విద్వాంసుల కచ్చేరీలువిని, వాటి 
సారస్యం అనుభవించే అదృష్టం విజయవాడ పౌరులకు సమకూర్చారు 
శ్రీ సుంకర. 

“శ్రీ హిందూస్తాన్‌ సంగీత మండలి” అధ్యక్షులుగా శ్రీ మొతే 
సుబ్బారావు, సుందరలాల్‌ మొహతాలు వుండేవారు. హిందూస్తానీ 
సంగీత మండలి కళాపీరంవేదికల మీదశ్రీమతి హీరాబాయి బరోడ్కర్‌, 
పర్వీన్‌సుల్తానా, సరస్వతీ మాణే, మోతీవేదకుమారి, ఉస్తాద్‌ బిస్మిల్లా 
ఖాన్‌, పండిట్‌ రవి శంకర్‌, ప్రొఫెసర్‌ నారాయణరావు వ్యాస్‌, జె. 
ఎల్‌. రనడే, పండిట్‌ జస్‌రాజ్‌, ప్రాఫెసర్‌ వినాయకరావు పట్వర్థన్‌, 
బడేగులాం ఆలీ ఖాన్‌, ఉస్తాద్‌నిస్సార్‌ హుస్సేన్‌, ఉస్తాద్‌ అల్లారఖా, 
దేశపాండే, జయచంద్ర ప్రసాద్‌, అంబా ప్రసాద్‌, దావూద్‌ఖాన్‌, 
మంగళంపల్లి బాల ముంభీకృష్ణ, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, 
చిలుకూరి భీమశంకర రావు, జొన్నవిత్తుల సుబ్బారావు, పింగళి 
జగన్నాధం, కొండూరి సూర్యనారాయణ, ద్వారం వెంకట 
స్వామినాయుడు, ద్వారం నరసింగరావు కోలంకి వెంకటరాజు, 
చిలకల పూడి వెంకటేశ్వరశర్మ, కంభంపాటి అక్కాజీరావు, మాష్టర్‌ 
అవధాని లాంటి జమాజెట్టీలు చేత కచ్చేరీలు నిర్వహింప చేసి 
సన్మానాలు చేశారు. ఈ వేదికల మీద గౌరవమొందిన ప్రముఖుల్లో 
వీరు కొందరు మాత్రమే. 

అలనాడు “శ్రీ అరుణోదయ నాట్యమండలికి శ్రీచదలవాడ 
పిచ్చయ్య, ఇంటూరి కోటేశ్వరరావులు, “హిందూస్మానీ సంగీత 
మండలికి” శ్రీయుతులు మోతే సుబ్బారావు, సుందరలాల్‌ మెహతాలు 
అధ్యక్ష స్థానాలు అలంకరించగాా ఈ రెండు సంస్థలకూ మన 
కనకారావు వ్యస్థాపక కార్యదర్శిత్వం నెరపుతూ కార్యక్రమాల 
రూపకల్పన, విజయాలకు ప్రత్యక్ష కారకులుగా వ్యవహరించేవారు, 


OTOL NCICB EWN 


WEY TTA YI 


క్‌! AP 
TEIN) 


ర 


| 


| 
టక అసి చ ౯ ల ర. ఇ సస చో ఇ చల చ న్‌ శిఖి లోన్‌ లో ఎ స చో బోన్‌ చ సి చలో ను లో 


ఆ సంగీత సౌరభాన్ని ఆస్వాదించిన పెద్దలు అంటుంటారు 
గాంధీనగరంలో షికారు నడుస్తుంటే ఆ జ్ఞాపకాలు ఉరకలు 
వేస్తుంటాయని, భావుకులయిన వారిని సంగీత సరస్వతి కంకణ 
నిక్య్వణం అలవోకగా ఆవరించుకొంటుందని, కళామతల్లి చిరుగజ్జెల 
సవ్వడి మంద్రంగా వినబడుతూనే వుంటుందని. ఎంత మధురిమ 
అనుభవించారో ఆ అదృష్టవంతులు. 


శ్రీ కనకారావు సంస్కారహృదీయం 

సుప్రసిద్ధ సంఘ సంస్కర్తలు శ్రీ రాజారామమోహనరాయ్‌, 
శ్రీకందుకూరి వీరేశలింగం పంతులు, నమాజ నంన్మరణ 
ఈదృక్పధంతో లక్ష్య సాధనలకై ఎన్ని కష్టనష్టాలు, ఇబ్బందుల 
పాలయ్యారో మనం పుస్తకాల్లో మాత్రమే చదువుతున్నాం. 

కాలం మారి, నాగరికత పెరిగి, ఎన్నో సంస్కరణోద్యమాలు 
వచ్చి, ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని, భావిస్తున్న రోజుల్లోనే 
ముస్లిం బాలికలు గజ్జెకట్టి రంగం స్థలం మీద నృత్య ప్రదర్శనలు 
యివ్యాలంటే, ముస్లిం సమాజం సహించలేకపోయింది. అలాటి ఒక 
సంఘటనలో శ్రీ కనకారావు పొందిన కష్టనష్టాలు గణనీయ 
మయినవంటే మనం నమ్మగలమా. నిజాలను నమ్మకతప్పదు. 

ఆనాటి సమాజం ఈనాడంత పురోగమించలేదు. “నటి, నట 
గాయకులు పంక్తి బాహ్యులు” అనే సిద్ధాంతం అప్పటికి బాగానే 
అమల్లో వుంది. పోనీ నీటిల్ని వదిలేద్దాం. వీరిలో చాలామంది పెద్ద 
మనుషులకోవలో వారే. వారిని పంక్తి బాహ్యులు అంటే విందు 
భోజనాల ప్రాప్తి వుండదు. ఆరసికాగ్రగణ్యులు సమాజంలో గొప్ప 
గొప్ప స్థానాలు అలంకరించి, శ్రీమంతులై, పలుకుబడి కలిగి సంఘ, 
జీవితాన్ని శాసించగల సర్వ సమర్ధులుగా వుండేవారు. 

పోతే నటులు, గాయకులు చాలా మంది సామాన్యులు .తమకళా 
సంపద ద్యారా పొట్టలు పోసుకునే వారు. ఆచార్యత్వం నెరపినా 
శిష్యులకు మాత్రం గౌరవనీయులు. మిగతా వారికి ఆనందాన్నిచ్చే 
జడస్యరూపులు, గభికనృత్యం చేస్తే ఆనందిస్టారు పెద్దలు. నాటకంలో 
పాత్రలో జీవిస్తే మహదానంత భరితులై శబాష్‌ అంటారు. మేజువాణీలో 
చెక్కిలిమీటితే, దండలూగీస్తే, కను సైగచేస్తే కనక వర్షం కురిపిస్తారు 
చీకటి తప్పు సమయంలో మడి, ఆచారి ఎ తేస్తారు. కానీ, 
నటులూ గాయకులు పంక్తి బాహ్యులు. తమతో సరిగారు. వారు 
చెడిపోయినసజ్ఞు, అస్సుశ్యుల క్రిందనే లెక్క. 

ఈ ఉపోద్దాతానికి శ్రీకనకారావు చరిత్ర కుసంబంధం, కొంతవుండి 
వుంటుంది తప్పకుండా. శ్రీ కనకారావు మిత్రులలో నటులు, గాయకులు 


వున్నారు. వారి మంచీ చెడ్డతనది. వారు అభోజనంగా వుండడం 
ఆయనకు గిట్టదు. తన యింట్లో విడిది. వారికి తనయిల్లే భోజనసత్రం 
తన అండదండలే వారికి ఎడుగడ. గర్వంగా కచ్చేరీచేసి, గౌరవంగా 
సన్మానం పొంది తిరిగి వెళ్ళేవారు వారు అందుకు శ్రమంతా శ్రీ 
కనకారావుది. 

సంఘసంస్కరణ అంత సులభం మాత్రంకాదు. చిన్నదే 
అయినా చాలా ముఖ్యమైన ఒక సంఘటన వివరిస్తాను. 

జనాబ్‌ రహమాన్‌సాహేబ్‌ ఒక నాటి విజయవాడ నగర పాలక 
సంస్థ కార్య నిర్వహణాధికారి. ఆయనకు ఇద్దరుముద్దు బిడ్డలు. 
షహీదా, వహీదా. ఇద్దరికీ ఆయన నృత్యం నేర్పించారు. కళాహృదయం 
కలవారుకావడంతో, విజయవాడ వచ్చిన ప్రతి కళాకారుడికీ, శ్రీ 
కనకారావు దృక్పధంలోకి వస్తారు. కళలంటే శ్రీకనకారావే. ఆయన 
పూనుకుంటే మంచి సంస్థ తరఫున ప్రదర్శన యివ్వవచ్చు. ఆయన 
సంస్థలు నిర్వహించే ప్రదర్శనలకువేలాది జనంరావడమే కాదు. 
సహృదయులయిన (ప్రేక్షకులు హాజరవుతారు. ప్రసిద్ధులైన కళావేత్తలు 
కళాపోషకులు, చలన చిత్ర దర్శకులు, నిర్మాతలు ముందు సీట్లు 
ఆక్రమించి, బ్రదర్శనల్లో పాల్గొంటున్న కళాకారుల్ని పరిశీలనగా 
చూస్తారు. వారి సమర్థత అంచనా వేసిచూస్తారు. చలన చిత్ర 
పరిశ్రమకు పనికి వస్తారనుకున్న వాళ్లని సూదంటు రాళ్ళలా 
ఆకర్షించి తీసుకువెడతారు. కళాకారులు కూడా లాభపడతారు. 
దానితో మిగతా కళాకారులు గూడా. వారిదృష్టిలో పడాలని 
పోటాపోటీలుపడి నటిస్తారు, నర్తిస్తారు. గానం చేస్తారు. వాద్యకారులు 
తమ ప్రతిభనంత ప్రదర్శిస్తారు. అలాటి సదవకాశం తనుకు పిల్లలకు 
రావాలని జనాబ్‌ రహమాన్‌ సాహేబ్‌ ఆశించారు. శ్రీ కనకారావు 
గారిని సంప్రదించి తమకుమార్తెల నాట్య ప్రదరశనఏర్పాటు చేసి, 
వారికి యితోధిక ప్రోత్సాహమీయ వలసిదిగా అభ్యర్థించారు. 
శ్రీకనకారావు సహజంగానే యిటువంటి కార్యక్రమాలకు దోహదమిచ్చే 
స్వభావం కలవారు గనక మాటయిచ్చే శారు ప్రదర్శన జరిపిస్తామని 
చిన్నారులకు తగిన ప్రోత్సాహమిమిద్దామని. 

అంతాసజావుగా జరిగితే “ధ్రీలొో' అంటూవుండదు. ముఖ్యంగా 
శ్రీకనకారావు పూనికలో “ధ్రిలొ అనుకోకుండానే ఏర్పడింది ముస్లింపిల్ల 
బురఖాలేకుండా షదిమందిలోకి రావడమా? అంతలో డాన్సు దుస్తులు 
ధరించి ప్రజాసందోహం ముందు తైతక్కలాడడమా? విజయవాడ 
ముస్లింలకు కోపం వచ్చింది. జనాబ్‌ రహిమాన్‌ గారి బంధువర్గాన్ని 
రెచ్చగొట్టారు. నాట్యం నేర్చుకునేటప్పుడు లేని ఘోషా ప్రదర్శనలు 
యిచ్చేటప్పుడు ఎందుకు? మొగలాయి నవాబులు, అనేక ముస్లిం 





Ang (లర రద క 


రాజ కుటుంబాలవారు నృత్యాన్ని ప్రోత్సహించేవారని చరిత్ర చదివిన 
మన అందరికి తెలుసు. రాణివాసం జనానా మహిళలు మాత్రమే 
బురఖా పాటించేవారు. నవాబుగారి భార్యలకు పరదాలు వుంటాయి. 
కాని వారి వినోదం కోసం ఆడిపాడే నృత్యాంగనలకు పరదావుండదు. 
అఖ్బర్లేదుకూడ. నవాబులు, వారిసామంతులు బురఖాల్లో లేని 
నర్తనీమణుల నృత్యాలు బహిరంగ సభల్లో చూచి ఆనందించేవారు. 
అయిన ఇవన్నీ ఆలోచించేదెవరు? ముస్లిం కన్యల నృత్య ప్రదర్శనకు 
ఎవరో ఒక కళాకారుడు, కళాబంధువు, కళాసేవకుడు. తబలా 
వాద్యకుడు, నటకుడు ఆర్గనైజు చెయ్యడమా? “నీకు సున్నంలోకి 
ఎముకలు మిగలవు” అన్నారు కొందరు. “ ఈ ప్రదర్శన 
యేర్పాటయితే, నీ ప్రాణాలే నిలవవు. ఖబడ్డార్‌'.అని బెదిరించారు. 
రహమాన్‌ సాహేబ్‌ బంధువులతో సహా. రహమాన్‌ గారు 
వ్యధపడసాగారు. “ఎం ఫరవాలేదు. నేమన్నానన్నారు” శ్రీ కనకారావు 
“నన్నేం చేయలేరు. నా దమ్మునాది” అని గూడ అన్నారు శ్రీ 
కనకారావు. 

శ్రీ కనకారావు మాట యివ్వనే యివ్వరు. ఇచ్చింతరవాత మాట 
తప్పడం ఎట్టి పరిస్థితిలోనూ జరగదు. అన్నమాట చెల్లించుకోవాలనే 
స్వభావం శ్రీ కనకారావుది. నిజంగా తాను తప్పు చేస్తే, పదిమంది 
ముందర తలవంచి క్షమాభిక్ష కోర గల నిజాయితీ పరుడాయన. 
అంతటి సంస్కారి. ఎవరో ఏదో చేస్తారని భయ పడే స్వభావం కాదు 
శ్రీ కనకారావుది మంచిపని అని తాము హృదయపూర్వకంగా 
నమ్మిన తరువాత ఎట్టి భయానికి ఎట్టి పరిస్థుతులలోనూ, వెనుకంజ 
వేయడం ఆయన స్వభావానికి విరుద్ధం. తన కులస్తులు కాదు. 
మతస్థులు కాదు. పోనీ తనతోఎంతో కాలంగా కలిసివున్న ఆత్మీయులూ 
కాదు. పోనీ తానా శాండోనా? ఫైల్‌ మానా? కరాటే వీరుడా? 
అదీకాదు. నున్నిత మనన్కుడు. సుందరరూపుడు, నుకుమార 
గాత్రుడు. అయినా ధైర్యం పట్టుదల వీడకుండా, ఆ ముస్తింకూనలకు 
అండగా నిలబడి జవహార్‌ టాకీసు (ఈనాటి విజయాటాకీస్‌) లో 
“షహీదా, వహీదా”ల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

ముస్లిం సోదరులకు వీరావేశమొచ్చింది. ఉగ్రం పూనింది. “నీ 
ఏర్పాట్లు భగ్నం చేస్తాం” అన్నారు. “చూద్దాం” అన్నారు సుంకర. 
యువజనులు చాలా మందిని సమీకరించారు. పరిస్థితి వివరించారు 
దైర్యాన్ని నూరిపోశారు. షహీదా, వహీదాల నృత్య ప్రదర్శన భారీగా, 
రమ్యంగా, జనాహాదపరంగా దిగ్విజయమయింది. నృత్యానంతరం 
శ్రీ యండమూరి సత్యనారాయణ వ్రాసిన “తీరని కోరికలు” నాటకం 
గూడ జయప్రదంగా జరిగింది. ప్రదర్శనోత్సవాన్ని భంగం చేయడానికి 


DEVI 
aOR ra ప పెళ పళ పటా స్టా నటం పటా పెటా 


ర్‌ 


ఆవకాశం లేక, అవకాశం దొరక్క, కసిగా వించి పేటలోని శ్రీ సుంకర 
నివాసాన్ని ధ్వంసం చేశారు ముస్తిం దుండగులు. వారికున్న కొద్దిపాటి 
ఆస్తిపాస్తులు కొల్లగొట్టారు. మహావీరులమని మురిసిపోయారు. 
కానినైతికంగా శ్రీ కనకారావు విజయం సాధించారు. మాట చెల్లించు 
కోవడమేకాదు. ప్రధర్శనశాలను కట్టవలసిన సొమ్మును ప్రదర్శన 
మరునాడే కట్టవలసి రావడంతో, కేదారేశ్వరపేట లోని తమ 
నివానన్ఫలాన్ని విక్రియించి ప్రదర్శన ఖర్చులక్రింద 3వేల 
రూపాయిలను ప్రదర్శనశాల వారికి జమకట్టారు. ఇలా కళా రంగ 
సేవలో శ్రీ సుంకర పొందిన గొప్ప గొప్పఅనుభవాలు చాలా 
వున్నాయి. కళామతల్లి సేవలో శ్రీకనకారావు కోల్పోయింది. స్వల్పం 
మాత్రం కాదు, 

శ్రీ సుంకర పట్టు కంకర పట్టు. ఆరంభించి పరిత్యజించడం 
ఆయన నిఘంటువులోనే లేదు. ఏ పని ఆరంభించినా ఆసాంతం 
సాధించి “విజయం నీదే” అని నలుగురూ అంగేకరించేదాకా 
నిద్రపోరు. ఒక ప్రదర్శనతోనేఎకళాకారులకు ప్రఖ్యాతిరాదు. అందుకనే 
షహీదా, వహీదా రహమాన్‌ సోదరీమణుల నృత్య ప్రదర్శన మరొకటి 
జరిపిస్తే బావుంటుందని భావించి తెనాలిలో “ఆంధ్ర నాటక 
కళాపరిషత్‌ పోటీలు” జరుగుతుంటే ఆరంగ స్థలం మీద రహమాన్‌ 
సోదరీమణులకు మరోక అవకాశం కల్పించి నృత్య ప్రదర్శన 
యిప్పించారు. 

లక్ష్య శుద్ధి, ఆత్మ విశ్వాసం, అందుకు తేగ్గస్థెర్యం గల మహా 
శక్తి యుక్తుడు శ్రీ కనకారావు. రాజకీయ, కళారంగాల్లో సవ్యసాచిగా 
దూసుకుపోవడమేగాని, వెనుకంజ వేయని శ్రీ కనకారావు ఉత్తమ 
ఉద్యమాల నిర్మాత, మహోత్తమ యోధుడు. 
*క ఇం Suds 

“అరుణోదయ సంగీత నాట్యమండలి” పుట్టిన కొద్ది రోజుల్లోనే 
శ్రీ నుంకర కనకారావు జీవితంలో మరో మధుర ఘట్టం 
పాటమరించింది. 

పశ్చిమ గోదావరిజిల్లా “దువ్వ” గ్రామస్తులు శ్రీ బోళ్ళబుచ్చయ్య 
మాష్టరు గారు తమ పుత్రిక లక్ష్మీ నరసమ్మను సాలంకృత కన్యాదానం 
చేశారు శ్రీ కనకారావుకు 

శ్రీకనకారావు జన్మతః కాపు. 1945 జూన్‌ 2 వతేదీనించి 
సంసారి అయ్యారు. క్రొత్త సంసారం. అయినా కళారంగాన్ని 
విస్మరించలేదు ఆయన. 

1946 వచ్చింది. ఇటు కళారంగంలో ఊపిరిసలవని 
కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, గాంధీ మహాత్ముని ఆంధ్రదేశ పర్యటన 


య 


FEY EY రశ EY నం దా కం గాం నకం గక నాకం గం క భక రాం EY కాం TUE, నకం EY కాం కం IY కం గాం గక ల 
శ్‌ జర స చా పి బలో స బ్‌ బా ఎ శి బాసు బో న జో సు లా ఎలా సు బా చా స లో జా ఏ OO బోటి శా వి బో బె సె చా శ ఈ శ 





తా 
లే 


సందర్భంగా విజయవాడలో ఆయన దర్శనం చేశారు కనకారావు. 
బుడమేరులో వారి కార్యక్రమం సభ ఏర్పాటు చేశారు శ్రీ కనకారావు. 
సర్దార్‌ మరుపిళ్ళ చిట్టి నాయకత్వం వహించారు గాంధీగారి అనుమతి 
సంపాదించి, విజయవాడ నుంచి ఖమ్మం వరకు ఆయనతో 
పర్యటించారు. అప్పట్లో అంటే 1946 లో “ఆంధ్రకేసరి” శ్రీ 
టంగుటూరి ప్రకాశం పంతులు అధ్యక్షులుగా, శ్రీ కళావెంకటరావు 
కార్యదర్శిగా ఆంధ్రరాష్ట కాంగ్రెస్‌ ప్రభజగజ్జే గీయమానంగా వెలిగి 
పోతుండేది. వారుభయులూ గాంధీజీ వెంట పర్యటనలో వున్నారు. 

1947లో నూజివీడు జమీందారు శ్రీ ఎం. ఆర్‌. అప్పారావు 
అధ్యక్షతన ఆంధ్రనాటక కళా పరిషత్‌ రూపుదాల్సింది. శ్రీపసల 
సూర్యచంద్ర రావు (తానీషా వేషంలో బహాప్రసిద్ధుడీయన) 
కార్యదర్శిత్యం నెరపేవారు. శ్రీ కనకారావు కార్య వర్గ నభ్యల్లో ఒకరు, 
నాలుగు దశాబ్దలపాటు ఈయన కళాపరిషత్‌ కార్యవర్గంలో కొనసాగారు. 

అదే సంవత్సరంలో “నేషనల్‌ ఆర్ట్స్‌ ధియేటర్‌” సంస్థాపన 
చేశారు శ్రీ కనకారావు, అప్పడే గుంటూరు ఆంధ్రక్రెస్తవ కళాశాలలో 
పట్టభద్రులై గృమోన్ముఖులయిన శ్రీ నందమూరి తారక రామారావు, 
శ్రీ కొంగర జగ్గయ్య, శ్రీ కె.వి. ఎస్‌. శర్మ ,పుండరీకాక్షయ్య, పోలేపెద్ది 
శర్మ లను కలుపుకుని నాటక ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టారు 


రంగస్థంం నుంచి సీనిరూల్తోకీ 


1948లో విజయవాడ దుర్గా కళామందిరంలో ఆంధ్రనాటక 


కళా పరిషత్‌ వారి నాటిక, నాటక పోటీలు జరిగాయి. నేషనల్‌ ఆర్ట్స్‌ 
ధియేటర్‌ వారు శ్రీ కొప్పరపు సుబ్బారావు రచన “చేసిన పాపం” 
ప్రదర్శనతో ఆపోటీల్లో పాల్గొన్నారు శ్రీయుతులు ఎన్‌ టి, రామారావు, 
కొంగర జగ్గయ్య, పుండరీకాక్షయ్య, పోలే పెద్దిశర్మ, మెట్టా రామశాస్త్రి, 
శ్రీమతి మల్లికాంబ నటించిన “చేసిన పాపం” ను ఉత్తమ నాటికగా 
న్యాయ నిర్ణేతలు తీర్చు నిచ్చారు. నాటిక నిర్శహించిన శ్రీ కనకారావును 
ఆ సందర్భంగా అభినందించారు. ఆ ప్రదర్శనకు హాజరయిన 
చలన చిత్ర నటులు, దర్శకులు శ్రీ ఎల్‌ వి. ప్రసాద్‌ మద్రాసు తిరిగి 
వెళ్ళిన దరిమిలా తమచిత్రం “నాదేశం'లో నటించ వలసిందిగా 
శ్రీయన్‌. టి. ఆర్‌. ను ఆహ్వానించి మంచి అవకాశమిచ్చారు 
తరవాతి కాలంలో బి ఏ. సుబ్బారావు ప్రభృతులు ఎన్‌. టి. ఆర్‌. 
కు ఎంతో ప్రోత్సాహం యిచ్చి ఇతోధిక సహాయం చేశారు. నేషనల్‌ 
ఆర్ట్స్‌ ధియేటర్‌ వారు తమ సభ్యునికి ఘనంగా వీడ్కోలు చెప్పారు. 
అదే సమయంలో శ్రీ జగ్గయ్యకు ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో 
ఉద్యోగం రావడం, వార్తలు చదువుతుండడంతో, ఆయన వాచికం, 
నటనా కౌశలం గుర్తించిన ప్రఖ్యాత చలన చిత్ర దర్శకులు, రచయిత 
శ్రీ త్రిపురనేని గోపీచంద్‌ తమ “ప్రియురాలు” చిత్రంలో కధానాయకుని 


pa 
OTE వ PIRES EEF న్స 


CED Fe గో 


మళ 


వేషం యివ్వడంతో నేషనల్‌ ఆర్ట్స్‌ దియేటర్‌ కు చెందిన ఇద్దరు 
నటులకు సినిమా జీవితం ప్రారంభమయినట్లు.శ్రీ జగ్గయ్యకు 
అరుణోదయనాట్య మండలి ఆనందాశ్రువులతో వీడ్కోలు యిచ్చారు. 
ఇలా శ్రీ కనకారావు సంస్థలు నెలకొల్పడం, పెద్దల సమక్షంలో 
ప్రదర్శనలు యేర్పాటు చేయడం, తద్వారా పలువురునటులకు 
సినిమాల్లో అవకాశాలు రావడం, కళాకారులకు ఎంతో సంతోషమునకు 
కారణమయింది. ఈ కారణంగా కళాకారుల్లో ఆరోగ్య కరమైన విద్యా 
స్పర్థ ఏర్పడడం, పోటాపోటీలుగా, చక్కగా పాత్రల విన్యాసంతో 
సహృదయోల్లాసం కలిగించడం ఆరోజుల్లో పరిపాటి అయిపోయింది. 
ఆ రంగస్థల ప్రదర్శనల్లో తన పాత్ర ఎంతగా వున్నప్పటికీ, తాము 
నిమిత్తమాత్రులమే అంటారు శ్రీ కనకారావు నిగర్జంగా, వినమంగా. 


చేతలు కౌల్టోోరదం 


“గయోపాఖ్యానం” అంటే ఎంతో యిష్టం శ్రీ కనకారావుకు. 


చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారి పద్యాలంటే మరీ మోజు 
ఆయనకు. దానితో రాజమండ్రి వెళ్ళి శ్రీ కొండపల్లి వీర వెంకయ్య 
గారిని కలిసి “గయోపాఖ్యానం” చలన చిత్ర నిర్మాణానికి హక్కులు 
కొన్నారు శ్రీ కనకారావు. మద్రాసు వెళ్ళి సర్వశ్రీ యన్‌. టి. ఆర్‌, 
గుమ్మడి, జగ్గయ్య, నేటి మద్రాసు ముఖ్యమంత్రిణి కుమారి జయలలిత 
తల్లి శ్రీమతి సంధ్యలతో ఆలోచన మొదలు పెట్టారు. జగ్గయ్య 
అర్జునుడుగా గుమ్మడి గయునిగా, సంధ్యగయుని భార్యగా నిర్ణయం 
అయినారు. రెండు రోజులు రేవతీ స్టూడియోలో షూటింగు కూడా 
జరిగింది. కృష్ణుని పద్యాలు శ్రీ ఘంటసాల, అర్జనునికిపి. బి. 
శ్రీనివాస్‌, గయుని పద్యాలు శ్రీ మాధవపెద్ది సత్యం గానం చేయగా 
రికార్డింగ్‌ కూడా జరిగింది. పంపిణీకి అంగీకరించిన పూర్ణావారు, 
ఎన్‌. టి. ఆర్‌. కృష్ణుడుగా షూటింగ్‌ అప్పటికింకా జరగనందున 
అడ్వాన్సుగా ఆర్థిక స్టోమత సమకూర్చడానికి నిరాకరించారు. అదిగో, 
ఇదిగో అంటూ ఎన్‌. టి. ఆర్‌. మోహం చాటేస్తూ, గడిపారు. ఆయన 
గత మైత్రీ బంధాన్ని జ్ఞాపకం వుంచుకొని అయినా గౌరవించాల్సింది 
పోయి, సహాయ సహకారాలందించకపోవడంతో ఆ చిత్ర నిర్మాణం 
ఆపి వేయవలసి వచ్చింది. తీసిన సినిమారీళ్ళను ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎస్‌. 
వి. ఎన్‌ రామారావు కు అప్పగించి చలన చిత్ర పరిశ్రమకు ఒక దజ్ఞం 
పెట్టారు శ్రీకనకారావు. సరేలే బ్రదర్‌ అని మొదట్లో సంసిద్ధం కమ్మని 
చెప్పిన శ్రీఎన్‌. టి. ఆర్‌. ఎందుకు మొఖం తప్పించారో, ఏ 
దుష్ట్రశక్తులందుకు కారణమయ్యాయో తమకు యిప్పటికీ 
తెలియరాలేదంటారుశ్రీ కనకారావు. ఒక 50 వేల రూపాయలు 
వదిలించుకుని శ్రీ కనకారావు మళ్ళీ విజయవాడ రంగంలో నే 
రాణించడం ప్రారంభం చేశారు. తమ సేవా కార్యక్రమాలు యధావిధిగా 
కొనసాగించసాగారు. | 


యనిన యం స చక రయం చవ దళ ద ము తాలు 
శ భలం చం టా లభ్య టల భం టర టరు టట నన వ 


x 


సంఘఫే - రంగస్థల సేవ 

1949 లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో 
నెల్లూరు, ప్రకాశం జిల్లాలు దారుణంగా నష్టపోయాయి. పేద బిక్కి 
బిక్కుబిక్కువుంటూ బ్రతకాల్సీ వచ్చింది. గూడూకూడు 
సర్శనాశనమవడంతో, తుఫాన్‌ బాధితుల సహాయార్థం శ్రీరామచంద్ర 
కాశ్యప రచన “నాదేశం” నాటకాన్ని విజయవాడలో ప్రదర్శించి రు 
4,500లు దీనజనోద్ధరణ కోసం వసూలు చేయగలిగారు శ్రీ సుంకర: 
శ్రీ సుంకర కనకారావు తమ నాయకులు సర్దార్‌ మరుపిళ్ళ చిట్టి 
ద్వారా ఆనిధిని అఖిలభారత కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి శ్రీ కళా 
వెంకటరావుకు అందించారు. ఆ విధంగా బాధితులు, పీడితుల 
యెడ సేవా భావాన్ని శ్రీ సుంకర వ్యక్తపరచుకున్నారు. “నాదేశానికి 
రంగస్టలం స్థానిక శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం 
అనంతరకాలంలో ఆంధ్ర నాటక ఎకాడమీ ఉపాధ్యక్షులుగా 
వ్యవహరిస్తున్న సమయంలో ఆరంగస్టల సౌభాగ్యం కోసం తెరలు, 
ఇతర పరికరాల కొనుగోలుకు అకాడమీ ఆర్దిక సహాయంగా రు 50 
వేలు మంజూరు చేయించి తోమ సేవా తత్పరత ప్రకటించుకున్నారు 
శ్రీ కనకారావు. 

1950లో శ్రీ ఎల్‌.వి.ప్రసాద్‌ తమ చిత్రం “సంసారం”లో 
కుమారి సావిత్రికి మంచి పాత్ర కల్పించారు. దానితోఅరుణోదయ 
నాట్యమండలి నుండి మరోనటి చలనచిత్ర రంగానికి కానుకగా 
లభించడం, మాతృసంస్థ గర్వపడేలా “మహానటి” గా సావిత్రి 
రూపొందటం శ్రీ కనకారావు దూరదృష్టికి మరో నిదర్శనం. 

అరుణోదయ నాట్యమండలి ప్రధమ వార్షికోత్సవం 
జరుపుకున్నది. 1950వ సంవత్సరంలోనే విజయవాడ ఈశ్వర 
మహల్లో ప్రఖ్యాత దర్శకులు శ్రీ త్రిపురనేని గోపీచంద్‌ అధ్యక్షతన 
జరిగిన మహాసభలో ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ సాలూరి 
శ్రీ కొంగర జగ్గయ్య, కుమారి 


కో 


రాజేశ్వరరావు చేతుల మీదుగా 
కృష్ణకుమారి ఘన సన్మానం పొందారు. అనంతరం శ్రీ అనిశెట్టి 
సుబ్బారావు నాటిక “శాంతి” ని “మద్రాసు సమాజం' ప్రదర్శించింది. 
సర్వ శ్రీ పద్మనాభం, వల్లంనరసింహారావు, కోదండపాణి, రెంటాల, 
గిడుతూరి సూర్యం, వేణుగోపాల్‌, బి. గోపాలం ప్రభృతులు ఆనాటకంలో 
పాల్గొన్నారు. ముఖ్య అతిధులుగా శ్రీ నార్లవెంకటేశ్వ్యరరావు సినిమా 
రచయిత శ్రీ డి.వి. నరసరాజు, ఆచార్య సంజీవదేవ్‌ కూడా ఆసభకు 
విచ్చేశారు. శ్రీ ఎస్‌. రాజేశ్వరరావు, జిక్కీకృష్ణవేణి సంగీత కచ్చేరి 


SE ONCE కు హ్‌ రు కకక rey, అదిక చాక న! నషరపురరానపవారపురర్తురనైారర్షుక లదు దలైర లుగ ద పదం దోుట 


7 


చేశారు. కుమారి సూర్యకళ భరతనాట్య ప్రదర్శన జరిగింది. 
అప్పటి వరకూ అరుణోదయ సంగీత నాట్యమండలి ద్వారా 
నాట్య ప్రదర్శనలు యిస్తున్న కుమారి వహిదారహమాన్‌ను శ్రీ 
కనకారావు వెండితెరకు పరిచయం చేశారు. నటులు శ్రీ ఎన్‌.టి.ఆర్‌. 
దర్శకులు యోగానంద్‌ల ద్యారా “జయసింహ” లో వేషం 
యిప్పించారు శ్రీ కనకారావు. సాంధీ స్టూడియోస్‌, హైదరాబాదు 
అధినేత శ్రీ రామకృష్ణ ప్రసాద్‌ తమ చలనచిత్రం “రోజులు మారాయి' 
లో వహీదాకు “నర్తకి గా అవకాశం యిచ్చారు. రెండు చిత్రాల్లో 
నూతన ప్రతిభ నిరూపించుకుని, హిందీ చలనచిత్ర ప్రపంచంలో 
చేరుకున్న శ్రీమతి 
వహీద బామాన్‌ ప్రతిభారాణికెక్క డానికి శ్రీ కనకారావు నిస్వార్ణ కృషి 


గూడా అందాల నటిగా తారాపధం 


కారణంకాదని ఎవరై నా అనగలరా. వహీదా అయినా. కాని, కృతజ్ఞతా 
పూర్వకంగా ఆమె శ్రీ కనకారావును గుర్తుంచుకుంటుందా! కనీసం 
తలచుకుంటుందా ఎప్పుడైనా! అని అనుమానం. 

కృతజ్ఞత ఆశించకుండా, నిస్వార్ధంగా మిత్రుల, అనుచరుల, 
కళాభివృద్ధి అనవరతం కాంక్షిస్తూ, అదోతపస్సుగా కళా రాజకీయ 
రంగాలకు సేవా దృకృధంతోనే అంకితమయిన శ్రీ కనకారావు లాంటి 
వారు “నభూతోనభవిష్యతి” అంటే కాదనే వారున్నారా? నమ్మలేని 
నిజాలు అంశాల్లో యిదో చెప్పదగిన అంశంకాదా! 

“కనకారావు” అని పేరు పెట్టడంలోనే మహనీయులు శ్రీ 
స్వామి చాలా మంచి పని చేశారు. కనకం అంటే బంగారపు 
ఆభరణాలు చేయడానికి పనికి వస్తుందనేవి జగద్వితం. ఆ ఆభరణాలు 
ధరించిన, వారికి వన్నెతెస్తాయి. అందమిస్తాయి. కాని ఒకరు 
ధరించినందు వల్ల ఆభరణానికి కీర్తిరాదు. ఈ విషయం శ్రీ కనకారావు 
పట్ల వాస్తవం అని రుజువయింది. కళాకారులుగాని, రాజకీయ 
నాయకులుగాని, అంచెలు అంచెలుగా అనేక పదవులు, హోదాలు, 
ఆర్థిక పటిష్టత, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అనుభవిస్తారు. అయితే 
కనకారావు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ, నిరాడంబరంగా ఎప్పుడూ 
వున్నట్లే వుంటారు. “ఇదంతా మీ చలవే”అని ఎవరైనా అంటే. 
“నాదేముంది అంతా భగవంతుని దయ” అంటారు నిర్లిప్తంగా, 
నమ్రతగా. పైగా “వాళ్ళ అదృష్టం. అవకాశం వచ్చింది. అలా 
సద్వినియోగం అయింది” అంటారు. ఎమీ ఎరగనట్లు తమ 
పాత్రేమీ లేనట్లు, అంతాముట్టనట్టుగా అదీ శ్రీ కనకారావు వ్యక్తిత్వం. 
“బహుజనహితాయ, బహుజనసుఖాయ” అనేదే ఆయన దీక్ష, 
ఆశయం, 





ఎవరో వస్తారని, ఎదో చేస్తారని ఎదురు చూస్తూ, చేతులు 
ముడుచుకుని కూర్చొనడం పట్ల శ్రీ కనకారావుకు ఏ మాత్రం 
విశ్వాసంలేదు. “గొప్ప వాగ్భానం కన్నా, చిన్న పని చేసి చూపడం 
ఉత్తమ” మనే సూక్తి ఆచరణకు తమ జీవితంలో ప్రధాన స్థాన 
మిచ్చిన వ్యక్తి శ్రీ సుంకర కనకారావు. 

అక్టోబర్‌ నెలలో పుట్టిన వ్యక్తి స్నేహాలపుట్ట, స్నేహం చేస్తాడు, 
ఆ స్నేహం నిలుపుకుంటాడు. తన ప్రక్క నడచినవారి అభివృద్ధి 
దోహదకారి అవుతాడు. కాని తను అలాగే వుంటాడు. శ్రీ కనకారావు 
హస్తాలు పరీక్షించిన బెంగుళూరు జ్యోళ్యులు శ్రీ ఆర్‌.జి. రావు. 
1964లో అనిన మాటలవి. 28వ నంవత్సరాల క్రితం చెప్పిన ఆ 
వాక్యా అక్షరసత్యాలుగా నిరూపణ అయినాయి. తనకున్నవి మూడే 
కోర్కెలు. తిండి, గుడ్డ, గూడు, బ్రతికినంత కాలం యిచ్చింది దానితో 
గడవడం. తను రోజూ భగవంతుడ్ని “మూడు యిచ్చావు తండ్రీ! 
వాటిని మాత్రం వెనుక్కు తీసుకోకు” అని ప్రార్దిన్తాను అన్నారు శ్రీ 
కనకారావు. ధనం చూపి ఐశ్వర్యం చూపి మంచి మిత్రుల్ని, వారి 
ఆప్యాయతల్ని, ఆదరాన్ని కొనలేమని శ్రీ కనకారావు విశ్వానం. ఆ 
నమ్మకం యీ సుదీర్హమైన తమ జీవితంలో ఎప్పుడూ వమ్ము 
కాలేదని శ్రీ కనకారావు తరచూ చెప్పేమాట. ఆయనకు ఎంతో మంది 
పెద్దల పిన్నల సాంగత్యం అబ్బింది. “ఈనాటికీ “మా కనకారావు” 
అని ఎకవచనంలోనే అభిమాన పరస్పరంగా కౌగలించేవారు. చేతులు 
కలిపేవారు ఎంతో మంది వున్నారు తమకు. “స్నేహపాయసం 
ఎంత రుచి అని మురిసి పోతారు శ్రీ కనకారావు. అందుకనే ఆయన 
కనకానికి సుంకం వసూలు చేసేవాడు, అంటే మంచి తనాన్ని 
యితరుల నుండి పొందేవాడు. మంచి సమకూర్చీవాడు. ఈ 
యిచ్చిపుచ్చు కోవడాలు కొందరి వ్యక్తుల్లో అపశృతులుగా, మిగిలి 
పోవచ్చు. కానీ శ్రీ కనకారావు మాత్రం “సంతోషిమాత” పుత్రుడు, 
సంతోషాన్ని యిస్తాడు. సంతోషాన్ని పొందుతాడు. 

“అరుణోదయ నాట్యమండలి” వేదిక మీద శ్రీ కనకారావు 
సన్మానించిన ప్రముఖ, బహుముఖ ప్రజ్ఞావంతుల్లో మరికొందరు. 
సర్వ శ్రీ డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకటరావు, దామోదరం 
సంజీవయ్య, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, ఎ.సి. సుబ్బారెడ్డి పిడతల 
రంగారెడ్డి బూర్గుల రామకృష్ణారావు, డాక్టర్‌. కెఎల్‌. రావు, డాక్టర్‌ 
కొమర్రాజు అచ్చమాంబ, అనగాని భగవంతరావు, జలగం వెంగళరావు, 
టంగుటూరి అంజయ్య, పెండేకంటి వెంకట సుబ్బయ్య, మండలి 
వెంకట కృష్ణారావు, భాట్టం శ్రీరామమూర్తి, అయ్యదేవర కాళేశ్వరరావు, 


ఎస్‌.బి.పి. పట్టాభిరామారావు, చల్లపల్లి రాజాబహద్దర్‌, లుకలాపు 
లక్ష్మణదాసు, యం.ఆర్‌. అప్పారావు, పసల సూర్యచంద్రరావు, 
అద్దంకి శ్రీ రామమూర్తి, వి. శాంతారాం, పృధ్విరాజ్‌కపూర్‌, 
"హెచ్‌.ఎం.రెడ్డి, బి.ఎన్‌.రెడ్డి, ఎల్‌.వి. ప్రసాద్‌, చిత్తూరు వి. నాగయ్య, 
ఎన్‌.టి. రామారావు. యస్‌.వి. రంగారావు, కొంగర జగ్గయ్య, మిక్కిలినేని 
రాధాకృష్ణమూర్తి, చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాదమూర్తి 
రాజు, ద్వారం వెంకటస్వామి నాయుడు, సాలూరి రాజేశ్వరరావు, 
మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కోరాడ నరసింహారావు, నటరాజ 
రామకృష్ణ విశ్వనాధ సత్యనారాయణ, చిలుకూరి నారాయణరావు, 
పింగళి లక్ష్మీకాంతం, త్రిపురనేని గోపీచంద్‌, ఆచార్య ఆత్రేయ, 
పినిశెట్టి శ్రీరామమూర్తి, జోన్నలగడ్డ సత్యనారాయణ, డా.సి. నారాయణ 
రెడ్డి కె.వి. గోపాలస్వామి నాయుడు, డి.వి. నరసరాజు, రెంటాల 
గోపాలకృష్ణ, నీలంరాజు వెంకటశేషయ్య, ఇంటూరి వెంకటేశ్వరరావు, 
కారుమంచి వెంకటనుబ్బయ్యచౌదరి, బి.వి. నరసింహారావు, 
వింజమూరి వరద రాజయ్యంగార్‌, అక్కినేని నాగేశ్వరరావు, తదితర 
ప్రముఖులు. మహిళా ప్రవీణుల్లో శ్రీమతులు. పి. భానుమతి,జమున, 
సావిత్రి, కృష్ణకుమారి, షావుకార్‌ జూనకి, లక్ష్మీరాజ్యం, సూర్యకాంతం, 
"హీమమాలిని, వహీదారహమాన్‌, తారాచౌదరి, యామినీ కృష్ణమూర్తి 
ప్రముఖులు. ఇంకా స్థలాభావం వల్ల అందరి పేర్లు యివ్వ లేక 
పోతున్నందుకు క్రంతవ్యుడ్ని. 

ఒక విషయాన్ని తెలుసుకోవడం విజ్ఞాన సముపార్జన క్రిందకు 
వస్తుంది. అలా సంపాదించినవిజ్ఞానాన్ని జీవితపధంలో వినియోగించు 
కోవడం విజ్ఞత క్రిందకు వస్తుంది. అయితే జీవితగమ్యం విజ్ఞానార్హనతోనే 
ఆగిపోతే ప్రయోజన రహితం అవుతుంది. లక్ష్యసాధనమే జీవిత 
పరమార్ధం కాబట్టి విజ్ఞత ఆర్జించిన విజ్ఞానాన్ని సద్వినియోగపరచడం 
ప్రధమ కర్తవ్యం. కర్తవ్యసాధనకు అన్నిటికన్నా ఆత్మ విశ్వాసం 
అత్యంతావశ్యకం. అది దండిగా వున్నకార్యశూరుడు, కర్మవీరుడు శ్రీ 
సుంకర కనకారావు. వుట్టుకతో లక్ష్మీపుత్రుడుకాదు. అడ్డదారుల్లో 
అందినంతలో నంపాదించి ఐశ్వర్యానికి ప్రతీకగా కుబేరవిలాసాలు 
అనుభవించిన, అనుభవిస్తున్న ధనవంతుడు కాదు. పెద్ద చదువులు 
(డిగ్రీలే కొాలతబద్దలయితే) కొనేవారు. విద్వాంసుల లెక్కలోకిరారు. 
అనుభవజ్ఞుడు. ఆ అనుభవాల ద్వారా ఆర్జించిన స్నేహార్థహృదయ 
సౌకుమార్యం. స్నేహశీలం, పరోపకారి బుద్ధి నంతరించుకున్న 
మహావిద్వాంసుడు శ్రీ కనకారావు. మహనీయ ప్రజ్ఞాపాటలకు 


ea Pre, శ i PF బ్య ; 
Tree టం DEY EY DEY GeV DEV SEVEN EY GEV GEV GEV DEV GEV GEV EY BEY IY GEV EY GE, GeV Ge) DEV TEV 
సం సి ANS ఈ మ చ NN 0 జ ఈ య ఈ RIN AY YY ATCT TANCE) NECN బా చా జాట్‌ ROY SY SAY టంత సత పలా ల ణు 


శ్‌ 


యం యంకర్‌ 


ర (7 


ఆలవాలమైన, నిజాయితీ నిలుపుకున్న విజ్ఞానఖండం ఆయన, 
అందుకనే ఎంతోమంది పెద్దలను, కళాకారులను, రాజనీతి వేత్తలను, 
ఉద్యమ నిర్వాహకులను పండిత ప్రకాండుల విజయవాడకు 
తీసుకు రాగలిగాడు. ఆదర వురస్కారాలతో సన్మానించగలిగాడు. 
ఎన్ని బృహ త్మార్యాలు చేయగలిగాడు ఆయనొక్కడే. 

సత్కార్యాలు చేయడంలో ఆయన ఆలోచనలు చిత్రాతిచిత్రాలు. 
గొప్పవాగ్దానాలు చేయడు. ఏదో ఒక చిన్న కార్యక్రమమైనా జరిపి 
తీరుతాడు. కార్యశూరుడు కావడంతో కాలం, ధనం అతడికి సమస్యలు 
కావు. వాటంతట అవే సమకూరేవి. లేదా అలా సమకూర్చడానికి 
తగిన చిట్కాలు నేర్చుగా ప్రయోగించడంలో సమర్శడు. ఆవిధంగా 
రాజకీయ కళారంగాల్లో విజయ పరంపర శ్రీ కనకారావుకు పాద్యా 
కాంతమయింది. ఇందులో అతిశయోక్తి లేదు. ఆశ్చర్యమంత కంటే 
లేదు. 

1965లో “జాతీయ రక్షణనిధి” కోసం శ్రీ నందమూరి తారక 
రామారావు ఆధ్యర్యంలో, శ్రీ కనకారావు తాను కార్యదర్శిగా విరివిగా 
సంచారం చేసి రు.21/2 లక్షల నిధి ప్రోగు చేయగలిగారు. 45న 
వారు నిర్వహించిన యిన్ని సన్మానకార్యక్రమాల్లోగాని, వసూళ్ళ 
కార్యక్రమంలోగాని, ఆర్థిక కొరత కారణంగాగాని, అంగబలం లేని 
కారణంగాగాని ఆగిపోయిన ఒక్క సంఘటన, మచ్చుకుగూడా లేదు. 
శ్రీ కనకారావు మేధాశక్తియుక్తులకు ఆయన విజయాలే నిదర్శనాలు. 


38A రాజకీయాలు 


మళ్ళా రాజకీయరంగం తిరిగి ఒకసారి శ్రీ కనకారావు రాజకీయ 
జీవితం వైపు మన దృష్టి మరలిద్దాం. 

1952 లోనే శ్రీమతి ఇందిరాగాంధీచే హిమాచల ప్రదేశంలోని 
“ఖద్రాల”లో ప్రారంభించబడిన యువజన కాంగ్రెస్‌ శిబిరంలో ఈ 
సందర్భంగా శ్రీ ఎన్‌.టి.ఆర్‌. తన బృందంతో నిధి సంపాదనకై 
నాటికలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బెజవాడ జింఖానక్షబ్‌ 
ఆవరణలో నాటిక ప్రదర్శనలు జరుగుతుండగా శ్రీ కనకారావు 
ఎన్‌.టి.ఆర్‌. కు “నటరత్న” బిరుదు ప్రదానం చేస్తూ పుష్పమాలా 
లంకృతుని చేశారు. ఈ నిధి వసూళ్ళ కమిటీకీ ఆనాటి కృష్ణాజిల్లా 
కలెక్టర్‌ శ్రీ జయకర్‌ జాన్సన్‌ అధ్యక్షులు శ్రీ కనకారావుగారు కార్యదర్శి. 

ఈ నాటికీ శ్రీ రామారావు తమ అన్ని బిరుదుల కన్నా 
“నటరత్న” బిరుదును ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. శిక్షణ 
పొందటానికి శ్రీ కనకారావుకు అవకాశం అభించింది. అప్పట్లో 


దళ తంత 
జాం కాయగా 


re Yet, 


Hay చో నా 
ETI 


విజయవాడ వట్టణ కాంగ్రెస్‌కు డాక్టర్‌ జంధ్యాల దక్షిణామూర్తి 
అధ్యక్షులుకాగా శ్రీ సుంకర కనకారావు కార్యదర్శి. 40 రోజుల పాటు 
రాజకీయ శిక్షణ భాగ్యాన్ని పొందారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ 
నీలంసంజీవరెడ్డిగారు ఈ అవకాశం కల్పించారు. వీరితోపాటు పట్టణ 
యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి శ్రీ పట్టానేని తిమ్మేశ్వరరావు కూడా ఈ 
శిబిరంలో శిక్షణ పొందారు. 

1949లో వార్థాలో గాంధీగారి ప్రధమ వర్ధంతి సందర్భంగా 
మూడు రోజులు గడిపారు శ్రీ కనకారావు. డాక్టర్‌ పట్టాబి, పండిట్‌ 
జవహర్‌లాల్‌నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, కొండా వెంకప్పయ్య, 
మౌలానా అబ్బుల్‌ కలాం అజాద్‌, శంకరరావుదేవ్‌, డాక్టర్‌ రాజకుమారీ 
అమృతకౌర్‌, “భారతకోకిల” శ్రీమతి సరోజినీదేవి, చక్రవర్తి 
రాజగోపాలాచారి, బాబూ రాజేంద్రప్రసాద్‌, బాబూ జగ్‌జీవన్‌రావు, 
గుల్జారీ లాల్‌నందా, అరుణా అసఫాలీ లాంటి జాతీయనాయకులతో 
పరిచయం, సాహచర్యం, సేవ చేసే భాగ్యం శ్రీ కనకారావుకు కలిగాయి, 
శ్రీ గొపరాజు రామచంద్రరావు, ప్రసిద్ధ గాంధేయ వాదులు, నాస్తికోద్యమ 
నిర్మోతగారి పుత్రిక వివాహం శ్రీ అర్జున్‌ అనే హరిజన బాలునితో, 
ఆశ్రమంలో ఆ రోజుల్లోనే జరిగింది. శ్రీ కొండా వెంకటప్పయ్య, శ్రీ 
జయప్రకాష్‌ నారాయణ వివాహానికి ఆధ్వర్యం వహించారు. ఆరోజును 
తలచుకుని, ఆనాడు తాము పొందిన ఆనందం ఈనాడు కూడ 
పొందుతుంటారు శ్రీకనకారావు. 

1949లోనే రజాకార్‌ ఉద్యమం ప్రబలింది. వారి మత విద్వేష 
కారణంగా కష్ట, నష్టాలకు గురి అయిన తెలంగాణా ముస్తిమేతరులు 
భారీగా నష్టపోయారు. భీతితో కాందిశీకులై పారిపోయి అందిన 
రైలుపట్టుకుని సర్కారు జిల్లాలను పరుగున వచ్చేవారు. వారి ఆలనా 
పాలనా ఎలా? ఎవరు చూస్తారు. గొప్పవారు వాళ్ళు తెచ్చుకున్న 
ముల్లెమూటలతో అక్కడక్కడ వసతి సౌకర్యాలు కల్పించుకున్నారు. 
మధ్యతరగతి, బీద జనం బాధలు వర్ణనాతీతం, “భారత సేవకసమాజు' 
“అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు మోస్తున్న శ్రీ సుంకర కనకారావు 
కాందిశీకుల రక్షణ బాధ్యతలు తీసుకోవాలని నంకల్పించి, 
విజయవాడలో పలుచాట్ల వారికి వనతి, భోజన సదుపాయాలు 
కల్పించడానికి అహరహం కృషి చేసి, ఆ సత్కార్యంలో విజయ 
ఢంకా మోగించారు. తనదైన బాణీలో తన పరివారం , సహాయం 
పొందుతూ చక్కటి సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 
రర్పకా నిర్వహభ 

ఆదర్శాలను ప్రచారం చేయడానికి మంచి మార్గాన్ని ఆలోచించి 
1952లో పప ముఖ్యపట్టణమయిన మచిలీ పట్నంలో 


కం ర నం న meV EV EY ee 
ర్‌. య. స్స్స్‌ 


జో చట జో ట్‌ 


“నవీనాంధ్ర” పత్రిక స్థాపించారు. శ్రీ చదలవాడ పిచ్చయ్య, మండలి 
వెంకట కృష్ణారావు, జె. రాధాకృష్ణలతో పాటు శ్రీ సుంకర కనకారావు 
సంపాదక వర్గ బాధ్యతలు స్వీకరించి, కొన్నాళ్ళ పాటు పత్రికారంగంలో 
కృషి చేశారు. 

బాల్యంనుండీ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికల్లో, ఎన్నికల 
సభల్లో పాల్గొనడం వల్ల, జాతీయ నాయకులతో శ్రీ కనకారావుకు గట్టి 
సంబంధాలు ఏర్పడ్డాయి. శ్రీ సుంకర కనకారావు నిజాయితీ, 
కార్యదీక్షలకు ముగ్గులయిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు శ్రీ 
కనకారావును తమ “దత్తపుత్రుడని అందరికీ చెప్పేవారు. కాంగ్రెస్‌పార్టీ 
తరుపున ప్రచారం చేయాలనే లక్ష్యంతో, తనదైన తరహాలో విజయవాడ 
నించి “అరుణోదయ” వారపత్రిక ప్రచురణ ప్రారంభించారు. ఆనాటి 
ప్రసిద్ధ పత్రికా రచయిత శ్రీమాగాపురామన్‌ నంపాదకులుగా, తాము 
మేనేజింగ్‌ ఎడిటర్‌గా “అరుణోదయ” ఒక శుభోదయాన వెలుగు 
చూచింది. “దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌” 
అనే మహాకవి గురుజాడ గేయ చరణం ప్రముఖంగా ప్రధమసంచికలో 
ప్రచురణ అయింది. ఈ సంచిక 1954 సెప్టెంబర్‌ 1న మార్కెట్‌లోనికి 
విడుదల అయింది. అరుణోదయ కోసం ఆ రోజుల్లోనే స్వంతపామ్ము 
రు12 వేటు వెచ్చించారు శ్రీ కనకారావు. 

ప్రధమ సంచికకుఆనాటి రాష్ట్రపతి శ్రీ నర్వేపల్లి రాధాకృష్ణ, 
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, ఆర్థిక, న్యాయశాఖమంత్రి 
శ్రీ తేన్నేటి విశ్వనాధం, పార్టమెంటు సభ్యులు ప్రఖ్యాత రచయిత 
డాక్టరు లంకసుందరం, స్పీకర్‌ శ్రీ జె.వి. మౌలంకర్‌, కేంద్ర సాంఘిక 
సంక్షేమ బోర్డు చైర్మెన్‌ శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ల ఆశీర్వాదాలు 
లభించాయి. 

విజయవాడ పట్టణానికి సమీపంలోని గన్నవరంలో విమానా 
శ్రయం వున్నా, వర్తక వాణిజ్యాలకు, ప్రభుత్వక్రార్యాలయా లకు 
కేంద్రమయినా, రాష్టం నడిబొడ్డులో వున్న మహానగరమయినా, 
విమానాల రాకపోకలకు తగిన ఏర్పాట్లు లేక పోవడం, ఆనాటి కేంద్ర 
కమ్యూనికేషన్‌ శాఖామంత్రి శ్రీ బాబు జగజీవనరాం గారికి విమానాశ్రయ 
అవసరాన్ని వివరిస్తూ ఒక మెమోరాండంను సమర్పించారు శ్రీ 
అయ్యదేవర కాళేశ్వరరావు పంతులుగారు ఆవిజ్ఞాపన పత్రంలో 
సంతకం ఆయనతో పాటు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు సర్దార్‌ శ్రీ 
మరుపిళ్ళ చిట్టి, ఫిలింఛెంబర్‌ కార్యదర్శి శ్రీ అయ్యంగార్‌. బట్టల 
వర్తకుల నంఘ అధ్యక్షులు శ్రీమాజేటి రామమోహనరావు. 
మనకధానాయకులు ఆంధ్ర యువజన కాంగ్రెస్‌ ఆర్గనైజర్‌ శ్రీ 
సుంకర కనకారావు వున్నారు. కొంత కాలానికి శ్రీ న 





కాళేశ్వరరావు, శ్రీ బూర్గుల రామకృష్ణారావు, శ్రీ వల్లూరి బసవరాజు 
తదితర ప్రముఖుల ఆధ్యర్యంలో విశాలాంధ్ర ఉద్యమం మొదలయింది 
1955లో. ఈ సందర్భంగా విజయవాడలో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు 
స్థానిక పారిశ్రామిక వేత్త “ 
జి.ఎన్‌.రాజుగారి గృహాప్రాంగణంలో శ్రీ అయ్యదేవర వారి అధ్యక్షతన 
శ్రీ కనకారావు సారధ్యంలో విశాలాంధ్ర ఉద్యమంపై ప్రధమ సమావేశం 
ఏర్పాటు అయింది. చారిత్రాత్మ కమయిన ఈ నమావేశంలో 
మొట్టమొదటిసారిగా రాయలసీమ నాయకులు శ్రీ రాజగోపాల శెట్టి, 
మైనూర్‌- శాసన సభ్యులు శ్రీమలకా గోవింద రెడ్డి జగదల్‌ పూర్‌ 
మునిసిపాలిటీ ఉపాధ్యక్షులు శ్రీ కె.వి. నరనింహారావు. 
ఆర్‌.ఎస్‌.వెంకటేశం. సారాదుల్లాఖాన్‌, కె. నరసింహాచారి, యస్‌ 
గౌతమ్‌, మీర్‌ మహమ్మదాలీఖాన్‌, కొత్తూరి సీతయ్య గుప్త, చారి, 
పాగుపుల్లరెడ్డి వెంకట్రామారావు, బి.వి. గురుమూర్తి, గౌతమరావు, 
బొమ్మ కంటి సత్యనారాయణరావు, వట్లూరి బసవరాజు, వెంకటాచలం, 
లక్ష్మీనరసయ్య, బాలచంద్ర శ్రీనివాసరావు, ఆర్‌.శ్రీరామమూర్తి 
హజరయినారు వీరిడిమాండ్‌ ఫలితంగా “పండిట్‌ నెహా” ఫజుల్‌ 
అలీకమిషన్‌'ను నెలకొల్పి విజయవాడకు సంపటం జరిగింది. 
కమీషన్‌ సభ్యులు, సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ సభ్యులు శ్రీ 
హృదయ నాధకుంజ్రూ విజయవాడలో అడుగు బెట్టారు. తరువాత 
సర్దార్‌ ఫణిక్కర్‌ విచ్చేశారు. 

1955లో శ్రీ సుంకర కనకారావు విజయవాడ రైల్వే కన్సల్‌ 
బేటివ్‌ కమిటీ సభ్యులుగా నియామకం పొందారు. ఆరోజుల్లో 
పేరుకు మాత్రం విజయవాడ జంక్షన్‌ స్టేషన్‌. ప్రయాణికుల సాయాన్లు 
భధ్రపరచుకుని వసతి సౌకర్యం విజయవాడలోనే కాదు ఆంధ్రదేశంలో 
ఎరైల్వే స్టేషన్‌లోను లేదు. విజయవాడ రైల్వే ప్లాట్‌ ఫారం మీద వాన 
సీళ్ళు నిలవవుండి పార్సిళ్ళు తడిసిపోయేవి. వాన కురిస్తే ప్రయాణికులు 
తడిసి ముద్ద అయ్యేవారు. పార్సిల్‌ బేళ్ళు పాసెంజెర్లుతో తీరిగ్గా, 
గంటల కొద్ది ఆలస్యంగా నడిచేవి. విజయవాడ నుంచి రాష్ట 
రాజధాని హైదరాబాదు వెళ్ళడానికి ఉదయం ఒకటి సాయంత్రం 
మరొకటి పొసెంజెర్‌ రైళ్ళు నడిచేవి. 

ప్రత్యేక రైల్వే జోన్‌ లేకపోవడంతో సరుకు రవాణా అవసరాల 
కోసం వాగన్లు సంపాదించడం అత్యంత కష్టతరం అయ్యేది అన్నింటికి 
మద్రాస్‌ రైల్వే మండలం సంపాదిస్తే గాని యితోధిక అభివృద్ధి 
సాధించడం సాధ్యం కాదనే నమ్మకం. ఆంధ్రాద్యోగులకు ప్రయోషన్లు 
అయినా దొరికేందుకు అవకాశాలు వస్తాయనే ఆశాభావంతో పార్లమెంటు 


సిరీస్‌ రాజుగా'విఖ్యాతులయిన శ్రీ 


ISIS IEE MENTE TE EY TTT కత నతన ననా. న నన కకక 
షన [న నుట టవ టం గ్‌ 


పంటే 


స్మ ta డా te ఇ వా Ea ow CE 


సభ్యురాలు డాక్టరు శ్రీమతి అచ్చమాంబగారితో కలసి శ్రీ కనకారావు 
చేసిన కృషి అనితర సాధ్యం. ఢిల్లీ దాకా తమ ఆందోళన కొనసాగించి 
ఆనాటి ప్రధాని శ్రీ జవహర్‌లాల్‌ నెప్రూజీకు ఆంధ్రుల దయనీయ 
స్థితి వివరించి. ఎటకేలకు ఆంధ్రులకు ప్రత్యేక రైల్వే మండలం 
“దక్షిణ మధ్య రైల్వే మండలం” సాధించిన ఘనులు శ్రీ కనకారావు. 
విశ్వామిత్ర మహర్షి చేసిన ప్రతిపనీ లోకానికి నిజం తెలియజేయడానికి. 
అవతల అవస్థలు పడ్డవాడి నిజాయితీ సమాజం ముందు తెరిచిన 
పుస్తకంలా వుంచడానికి ఉపయోగపడ్డట్లే.) శ్రీ కనకారావు ఈ కృషి 
ఆంధ్రుల వరమయింది. అయితే కొందరు మాత్రం తిట్లు, శాపనార్థాలు 
ఈయనకూ మిగిల్చారు. 

ఈయన పరిచయం చేసిన ఎన్‌.టి.ఆర్‌, జగ్గయ్య, సావిత్రిలు 
సినిమాల్లో ప్రఖ్యాత నటులుగా జీవించినా, వహీదారహమాన్‌ హిందీ 
సినిమాలు గూడా అసమాన ఖ్యాతి గడించినా, మరెందరో ఎన్నెన్నో 
క్రీర్తికిరీటాలు ధరించినా శ్రీ కనకారావు కున్న ఆస్తి తరిగి పోవడం, 
అనేక సార్లు అవమానాలు, కష్ట నష్టాలకు గురికావడం జరిగింది. 
చివరికి చిన్న యిల్లు మాత్రం మిగిలింది. కనీసం స్వాతంత్ర సమర 
యోధునిగా భూమి కూడా ప్రభుత్వం యివ్వలేదు. ఇంతకంటే 
కాంగ్రెస్‌ వారి కృతఘ్నతకి నిదర్శనం మరేమైనా వుంటుందా! 
అయినా శ్రీ సుంకర చిరునవ్యు వడలిపోలేదు. కించిత్తు గూడా 
ఆయన బాధపడలేదు. ఏ మాత్రం తొణక లేదు. బెణక లేదు. 
కాంగ్రెసు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఎన్నికల్లో 
ఉపన్యాసలివ్యడం వారికి సహాయపడటం గెలిపించడం ఆయనకు 
తృప్తిగా మిగిలింది తప్ప వారేమీ పదవులు ఆశించడంలేదు. 

ఇతరులను నిందించడానికి ఉద్యుక్తుడు కాలేదు. 72వ 
సంవత్సరం వస్తున్నా ఈ తరుణంలో గూడా వళ్ళు విరుచుకుని 
చేతనైన సహాయం చేయడానికి ఎ మాత్రం ఏమరడం లేదు. 
“నిష్కామ కర్మయోగిగా” శ్రీ కనకారావు చరిత్ర పుటల్లో మిగిలి 
పోతారనడానికి మరేమీ సాక్ష్యం అక్కర్లేదు. 

1964 వచ్చింది. రైల్వే మండలం సంగతి ప్రస్తావిస్తాను. 
దక్షిణ మధ్య రైల్వే ప్రధానా కార్యాలయం నెలకొల్పాల్సిన సందర్భంలో 
అప్పటి రైల్వేల మంత్రి శ్రీ ఎస్‌.కె.పాటిల్‌ సికింద్రాబాద్‌ వచ్చారు. 
“రైలు నిలయం” శంకుస్తావన జరిగింది. అదే ఈనాడు 
సికింద్రాబాద్‌లో రైల్వే జనరల్‌ మేనేజరు కార్యాలయం. ప్రభుత్వంతో 
పోట్లాడి విజయవాడ, సికింద్రాబాదుల మధ్య ఎక్స్‌ఫెన్‌ రైళ్ళు 
రాకపోకలను ఏర్పాట్లు జరిపించడంలో చిట్టచివరకు విజయం 
సాధించారు శ్రీసుంకరం. 1967లో విజయవాడ సికింద్రాబాదుల 


మధ్య “గోల్కొండ” ఎక్స్‌డ్రైస్‌ రాకపోకలు ప్రారంభించింది. 
రపి రన యన యయ న య త నె! mT కనా పో తనా రం రా నా Vw 
MY కాసి చావా చం జావా శో ఎ బావ బోన్‌ బావా చా భావా బో స శా బా చోట. ౫ ర్న చ జ్‌ 


ఆనాటినుండి అనేక ఎక్సొ_పన్‌ బండ్లు కాలశక్రమీణ 
నడపబడుతున్నాయి. విజయవాడ జంక్షన్‌ ఆనాటి నుంచి 
దినదినాభివృద్ధి చెంది ఈ రోజుకు ఏ స్థాయిలో వున్నదో జగద్విఖ్యాతం. 
గొప్ప పనికి, ఇంత అభివృద్ధి వెనుక ఒక సామాన్య కార్యకర్త, 
వినయమూర్తి, నిగర్వి, సాధువుశీలవంతుని నిరంతర కృషి వున్నదని 
నాబోటి వారు వివరిస్తే తప్ప లోకానికి తెలియదు గదా! శ్రీ సుంకర 
ఆయనగా ఎవ్వరికి చెప్పుకోరు. 

నుంకరకు పొగిడించుకోవటం సుతారాంగిట్టదు. ఇవన్నీ 
ట్రాస్తానంటే “ఎందుకండి భగవంతుని విశ్వరచనలో యెలా యే పని 
ఎవరి ద్వారా జరగాలో అలాగే జరుగుతుంది. నా ప్రమేయం ఎంత! 
నేనేంత? "అంటారు సౌమ్యంగా. అయినా మన ఆంధ్రుడు మనకోసం 
చేసిన కృషి సాధించిన గొప్ప కార్యాలు మనం ఎలా విస్మరిస్తాం? 
సమయం వచ్చినప్పుడయినా చెప్పుకోకుండా ఎలా? చెప్పకపోవడం 
దర్శమనిపించుకోదుగదా! 

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ శ్రీ కనకారావు కృషిని గుర్తించింది. 
1966లో తిరిగి ఆయన్ను రైల్వే జోనల్‌ సలహామండలి నభ్యులుగ 
నియమించింది. 

1957వ సంవత్సరం శ్రీ సుంకర కనకారావు జీవితం పై 
అమృతం కురిసిన సంవత్సరం అని చెప్పుకోవచ్చు. 1957 ఏప్రియల్‌ 
27, 28,లలో అరుణోదయ సంగీత నాట్య మండలి ద్యాదశ (12వ) 
వార్షికోత్సవ మహాసభలు జరిపించారు శ్రీ కనకారావు. శ్రీ సిరీస్‌ రాజు 
ఆహ్వాన సంఘ అధ్యక్షత బాధ్యత స్వీకరించారు. మొదటి రోజు 
కార్యక్రమానికి అనాటి మద్రాసు హైకొర్షు ప్రధాన న్యాయమూర్తి 
సుప్రసిద్ధ నాటికా రచయిత శ్రీ పాకాల రాజమన్నారు అధ్యక్షత 
వహించారు. ఆంధ్రప్రభ సంపాధకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు 
సభలను ప్రారంభించారు. ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ.డి. 
వేణుగోపాల శాంతిల భరతనాట్యం, “ప్రతీక్ష” నాటికా ప్రదర్శనలు 
జరిగాయి. ప్రముఖ కవి శ్రీ సినారె, డి.వి. కృష్ణయ్య, చల్లపల్లి రాజా 
ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 

రెండవరోజు కార్యక్రమానికి అనాటి రాష్ట్ర విద్యాశాఖా మంత్రి 
శీ ఎస్‌.బి.పి. పట్టాభి రామారావు అధ్యక్ష స్థానం అలంకరించగా, 
ప్రఖ్యాత పారడీ రచయిత శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి రచన 
“కన్యకా పరమేశ్వరి” నాటకం ప్రదర్శించారు. మహా పండితులు 
ఆచార్యులు పింగళి లక్ష్మీకాంతం కూడా పాల్గొన్నారు. ఈ మహా 
సభలు షెహన్‌షా మహల్‌ (ఈనాటి నవరంగ్‌ టాకీసు)లొ జయప్రదంగా 


జరిగాయి, 


ఇతర జిల్లాల నుండి వనూలైన రూ. 3.5 లక్షలను కలిఎమొత్తము 
6 లక్షల మొత్తాన్ని ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాను బ్రహ్మనంద 
రెడ్డి ద్వారా ప్రధాని శ్రీ లాల్‌ బహదుర్‌ శాస్త్రికి అందజేసారు.ఆ 
కార్యక్రమము హైదరాబాదులోనే జరిగింది. ఈ నిధి సంపాదనలోచలన 
చిత్ర నటులు ఎన్‌.టి. ఆర్‌. ప్రధాన పాత్ర తీసుకొని మహానటులని 
ప్రాత్సహించి నిధి వసూళ్ళకు ఇతోధిక సహాయం చేసారు. “ఆరొజులు 
మరపు రానివి అంటారు శ్రీ కనకారావు. 

చతుష్షష్టి కళల్లో వ్యాయామ కళకు కూడా ఒక స్థానం 
ఉన్నది కదా! కళా పిపాసి కళామతల్లి ముద్దుబిడ్డ (శీ కనకారావు 
1967 లో నుండి 1969 వరకు కృష్ణా మండలి వెయిట్‌లిష్టర్స్‌ 
అసొసియేషన్‌ అధ్యక్షలుగా ఉన్న సమయంలోనే విజయవాడలో 
సత్యన్నారాయణ పురం బస్‌స్థాండ్‌ సమీపంలో పార్కు ప్రదేశాన్ని 
మునిసిపాలిటీ అనుమతితొ “మారుతీ వ్యాయామశాలను” 
రూపకల్పన చేసారు. నేటికీ ఆ వ్యాయామశాలలో యువకులు 
కసరత్తు చేస్తూ ఉంటారు. ఆ శాల ఆవరణలొనే ఆంజనేయ స్వామి 
ఆలయముకూడా నెలకొల్పారు. 

1970 లొ శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యములోజరిగిన 
అభిల భారత కాంగ్రేస్‌ మహా సభల్లో శ్రీ కనకారావు ఆంధ్రప్రదేశ్‌ 
కాంగ్రేస్‌ సభ్యులుగా పాల్గొన్నారు. విజయవాడ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో 
పెద్ద ఎత్తున “ఆంధ్ర నాటక కళాపరిషత్‌ ” జరిపిన కార్య కలాపాలకు 
శ్రీ కనకారావు ఆహ్వాన సంఘ ప్రధాన కార్యధర్శిగా, మునిసిపల్‌ 
చైర్మన్‌ శ్రీ గద్దె పూర్ణ చంద్ర రావు అధ్యక్షులుగా శ్రీ నర్రా గోపాల 
కృష్ణయ్య కోశాధికారిగా కంకణం కట్టుకున్నారు.హాజరయిన చాలా 
మంది నభ్యులకు వసతి భోజన ఏర్పాట్లు సరిగా జరగక 
అభాసుపాలవుతున్న సందర్భములో వారందరికి వించిపేటలోని 
రామ్‌గోపాల్‌ సత్రములో అన్ని వసతులు జయప్రదముగా 
కల్పించడమే కాకుండా అన్ని విధాలసహాయ సహాకారాలు అందించి 
శ్రీ కనకారావు గారు తమ శక్తి సామర్థ్యాలను చాటుకున్నారు. సభలు 
జయప్రదంగా ముగిసాయి. 

విజయవాడలో మామిడి పండ్ల ఎగుమతులు రైల్వే ద్వారా 
జరపడానికి కమీషన్‌ఎజంటుగా ఉంటూ తమ సంపాదనలో ఏకొద్దిగానో 
కుటుంబ అవసరాలకు ఉంచుకుంటూ మిగతా యావత్తు సామ్మును 
కళాప్రదర్శనకు, కళాకారుల సన్మానాలకు. రాజకీయ సమావేశాలకు, 
సభలకు వెచ్చిస్తూ ప్రస్తుతం ఉంటున్న చిన్న ఇల్లు తప్ప మరేమీ 
మిగుల్చుకొలేక పాయారు శ్రీ కనకారావు గారు. ఆస్తిపాస్తులంటూ 


“చెప్పుకొదగ్గవి ఆయన గత స్మృతులు, సుదీర్భ అనుభవాలు.. మిత్రుల 


న 
గ 


స్నెహ వాత్సల్యాలు,. సహృదయముతో పదిమందిలో గౌరవప్రతిష్టలు. 


ఇ 
గ్య 


గ 
గ్య 
| 
గ 
గ 
గ్య 
fal) 
Ay 
గ 
ర 
ల 
Ay 
గ 
గ 
న్ని 
య 
గ్య 
గ్య 
న్‌ 
గ్య 
పె 


కనకారావు దగ్గరకు వెళ్ళు నీ అవనరం కొంతయినా తీరుతుంది అని 
నలుగురు చెప్పుకోనే మంచి మాటలు, ఆయాసందర్భాలలో గుర్తుకు 
వస్తున్న కొన్ని మంచి సంఘటనలు. 

అవి శ్రీ కనకారావు విజయవాడలోవించిపేట లో వుండే 
రోజులు. 1945-46 సంవత్సరాలు “ఆశాజ్యోతి, తెలుగుతల్లి” 
నాటక ప్రదర్శనలిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పర్యటన చేస్తూ ఉండేవారు 
ఢ్రీదుక్కి పాటి మధుసూధన రావు, అక్కినేని నాగేశ్వరరావు , పెండ్యాల 
నాగేశ్యరరావు, కె. ప్రభాకరరావు, కోడూరి అచ్చయ్య చౌదరి, ఆయన 
టూపులో సహకారులు. విజయవాడ నగరానికి రాగానే వీరందరూ 
కనకారావుతొ కలిసి తిరిగేవారు. విశ్రాంతి వసతి ఏర్పాట్లు శ్రీకనకారావు 
చేసే వారు. అప్పట్లో విజయవాడ పట్టణంలో యిన్ని నాటకసంఘాలు 
లేవు. ఫిలిం పంపిణీ సంస్థలు లేవు. కళారంగంలో మిత్ర వాత్సల్యాన్ని 
పుణికి పుచ్చుకున్న విజయవాడపౌరుడు శ్రీ కనకారావు. ఆ కారణంగా 
దుక్కిపాటి వారికి, అక్కినేని వారికి శ్రీ కనకారావు స్నేహం 
అవసరమయింది. 

“పల్లెపడుచు, ఆడది, కులం లేని పిల్ల, అన్నా చెల్లెలు” 
ప్రదర్శనల సందర్భముగా నర్వశ్రీ పినిసెట్టి శ్రీరామమూర్తి 
అల్లురామలింగయ్య, చలం మొదలైన నటులు, రచయుత పిని సెట్టితొ 
పాటు శ్రీ కనకారావు ఆతిధ్యాన్ని స్నేహ మాధుర్యాన్ని కోరేవారు. 
ఆసందర్భంగానే శ్రీ కనకారావు ఆధ్యర్యములో విజయవాడలో 
కేదారేశ్వరపేటలో 61/2 ఎకరాల స్థలం లో విజయవాడ ఫ్రూట్స్‌ 
మర్చెంట్స్‌ అండ్‌ కమీషన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌, రూపురేఖలు 
దిద్దుకున్న మామిడిపండ్ల మార్కెట్టు శంకుస్థాపన 14.6.1969 న 
జరిగింది. కేంద్ర మంత్రి డా. కెయల్‌. రావు శంకుస్థాపన జరపగా 
కేంద్ర రైల్వే శాఖా మంత్రి శ్రీ రాం సుభాగ్‌సింగ్‌ ఆధ్వర్యం వహించారు. 
మొదట్లొ మామిడి పండ్ల మార్కెట్‌ పాకల్లో నిర్వహించబడేది. 
30.1.1977 భవన నిర్మాణం పూర్తి అవడంతో ఇనాగ్యురేషన్‌ 
అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారిచే 
చేయించారు. శ్రీ సుంకర ఆనాటికి ఈ మార్కెట్‌ కమిటీ కార్యదర్శిపదవి 
నుండి గౌరవాధ్యక్ష పదవికి ఎదిగారు ఈనోటకీ విజయవాడలోని ఈ 
మామిడిపండ్ల మార్కెట్టు రాష్ట్రంలో ప్రధమ స్థాయిలో వెలిగి పోతున్నది. 

1971 లొ దక్షిణ మధ్య రైల్వే జొనల్‌ కన్సల్‌ టేటివ్‌కమిటి 
నుండి. అభిల భారత రైల్వే సలహా సంఘ సభ్యులుగా శ్రీ కనకారావు 
ఎకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సభ సందర్భంగా ఆనాటి హోంశాఖా 
మంత్రి శ్రీ జలగం వెంగళరావు ముఖ్యఅతిధిగా శ్రీ కనకారావును 
సన్మానించారు విజయవాడ పౌరులు,ఆనాటి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, 
శ్రీ పచ్చివులును సుబ్బారావు అధ్యక్షత నహింఛారు. 


AY రోం mt Va wy 
NYA చట YIN VA 


mY BY పోర bam Va 


PY FN తో [a గో! గ్ర గో ఆటో 
CEE పలా సళ్ళా చలా BIR PETRIE RIC 


Mam 


జ్‌ 


జన 


1975 లో ఆంధ్రప్రదేశ్‌ నాటకోత్సవాలు జరిగాయి. 
విజయవాడలో మునిసిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీ.జి.పి. రావు ఉత్సవాల 
ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడ 
స్టేడియం ఉపయోగించుకునేందుకై రు. 5 వేల విలువ చేసే 
ముఖమల్‌తెరను మునిసిపాలిటీకీ బహూకరించారు మన కనకారావు. 

1977-78 లో రాష్ట్రఖాదీ మరియుగ్రామీణ పరిశ్రమబోర్డు 
సభ్యులుగా శ్రీ కనకారావు ను ప్రభుత్వం నియమించింది. ఈ 
సందర్భాన్ని వురస్కరించుకొని శ్రీ కనకారావు 55 వ జన్మదినోత్సవాన్ని 
ఘనంగా జరిపారు విజయవాడ పట్టణ పౌరులు . హైకోర్టు ప్రధాన 
న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావు అధ్యక్షత వహించారు 
సన్మానసభకు. రైల్వేజంక్షనుగా పేరు పొందిన విజయవాడను, 
లలిత కళల జంక్షనుగా రేండు కళా పీఠాలను స్థాపించి ప్రసిద్ధితెచ్చిన 
శ్రీ కనకారావును సన్మానించడానికి ఎర్పాటయిన సభకు రావడం 
తాము ప్రధానకార్యక్రమంగా భావిస్తున్నారని ఎన్ని ముఖ్యకార్యక్రమాలు 
ఉన్నా వాటిని సర్దుబాటు చేసుకొని రాగలిగినందుకు సంతోషిస్తున్నానని 
అన్నారు చీఫ్‌ జస్టీస్‌ సాంబశివరావు. 

నలజైఎళ్ళ రాజకీయ జీవితం లో శ్రీ కనకారావు తమతో 
చెలిమిగా ఉంటున్నారని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆనాటి 
వైప్‌-చాన్సలర్‌ (ఉపాధ్యక్షులు) శ్రీ యం.ఆర్‌. అప్పారావు చెప్పారు. 
“కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం సాహిత్యం” అని పెద్దలు 
చెపుతారు. అనాటి నాటకాల ప్రదర్శనకోసం నమాజాలను నెలకొల్పి 
ప్రదర్శనల భారాన్ని మూపున మోస్తూ పలునంఘాల కార్యదర్శిగా 
నిరంతరం కళామతల్లి సేవలలో నిమగ్నుడై కళలకొసం యిన్ని 
సంవత్సరాలు జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కనకారావు ను 
నమ్మానించడం తమకు సంతోషం అనే మాట అటుంచి 
మహోత్తరమైన సత్కార్యం అని శ్రీ యమ్‌.ఆర్‌. అన్నారు. 

“కళా ప్రపూర్ణ ” శ్రీ సి. నారాయణ రెడ్డి శ్రీ కనకారావు 
జన్మదిన సంచికను ఆవిష్కరిస్తూ పదవులు సంపాదించి గద్దెనెక్కిన 
వాణ్ణి గౌరవించడం సన్మానించడం మనకు అలవాటు . గద్దె మోసే 
సామాన్యుడ్ని గౌరవించడం యిప్పుడు ఇక్కడ జరుగుతున్న విచిత్రం. 
ఇలా ఎక్కడా జరుగదు. ఒక నంఘసేవకునికి సంస్కృతీ విభాగానికి 
దొహదం చేయడమే ధ్యేయంగా కళా సేవకు నిబద్ధుడైన అతి 
సామాన్యవ్యక్తికి పెద్దల మధ్య పీటవేసి గౌరవిస్తున్న సహృదయులైన 
ఈ ఆహ్వాన సంఘానికి నా కృతజ్ఞతలు. నమన్సులు, అని హర్షం 
వెల్లబుచ్చారు. శ్రీ యమ్‌.ఆర్‌.అప్పారావు దుశ్శాలువను , చందన 
తాంబూలాలతో శ్రీ కనకారావును నన్మానించారు.డాక్టర్‌. ఎన్‌, 
సత్యన్నారాయణ ప్రముఖ సందేశాలను వినిపించారు. వ్యాసవిద్యా 


AY తో 
ఖే 


ప్‌ » తో శో 
ర్‌ ర్‌ వా - 
న జ్య కంచ తాల 


- 


ళా ప, 


తో తో శో తో తొ తో కో G Cpa Cpa 
శా al లో శా శా క శ 
ETC CE ర VET NYO Sew NX YE క 


శ 


MOET 


15 


విశారదశ్రీ తుర్లపాటి కుటుంబరావు సభాకార్యక్రమాల వాఖ్యానం 
బాగా రక్తి కట్టింది. సభానంతరం శ్రీ జొన్నవిత్తుల సుబ్బారావు 
బృందం హిందుస్థానీ సంగీత కచేరీ జరిగింది. 

1981లో రాష్ట్రముఖ్యమంత్రి పీరం శ్రీ టంగుటూరి అంజయ్య 
అధిష్టించారు. కళాభిమాని కావడంతో అకాడమీలను నెలకొల్పారాయన 
సాంస్కృతిక కార్యక్రమాలు విజయ దుందుభి మోగించాయి 
విశాలాంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ కళాభారతి శ్రీమతి జమున 
అధ్యక్షతన శ్రీ కనకారావు ఉపాధ్యక్షులుగా శ్రీ.బి . కృష్ణంరాజు 
కార్యదర్శిగా శ్రీ ఎ.ఆర్‌.కృష్ణ సలహాదారుగా నియామకాలు జరిగాయి. 
సహజంగా కళాకారుల పక్షాననిలిచే మన కనకారావు నిరుపేదలై 
పూటగడువని వృద్ధకళాకారులకు పింఛను పౌకర్యం కల్పించారు. 
అకాడమీద్వారా రాష్ట్రం నలుమూలల 450 నాటకాల ప్రధర్శనలు 
నిర్వహించి మూలపడిన నాటక సమాజాలకు తిరిగి ఊపిరి పోశారు 
(శ్రీ కనకారావు. ప్రముఖ రంగస్థల నటీనటుల జయంతి ఉత్సవాలు 
జరిపి యువకళాకరులకు న్ఫూర్తినివ్వడానిక్షై రాష్ట్రంలో పలు 
పట్టణాలలో నాటకొత్సవాలు జరిపించారు. గతాన్ని న్ఫురణకు 
తేవడానికి మరుగుపడి కాలగర్భంలో కలిసిపోయిన కళాకారుల 
చరిత్ర యువజనుల దృష్టికి తెచ్చి వారినిగూడా ఆదర్శవంతులుగా 
తీర్చి దిద్దాలనే తపనలోఈ ఉత్సవాలు తమ భాగం పంచుకున్నాయి. 

1982 వ సంవత్సరం అక్ట్‌బరు 16న హైదరాబాద్‌ 
రవీంధ్రభారతిలో శ్రీ సుంకర కనకారావు షష్టిపూర్తి మహోత్సవం 
ఎంతో గొప్పగా జరిగింది. రాష్ట్ర ఆర్థిక సాంస్కృతిక శాఖా మాత్యులు 
శ్రీ కోన ప్రభాకరరావు అధ్యక్షత వహించారు. ఆర్థికంగా 
బలపడకపోయినా అరవై ఎళ్ళ సాంఘిక. రాజకీయ, కళా రంగసేవల్లొ 
మహత్తర అనుభవాలను ప్రొదిచేసుకొని మిగుల్చుకున్నారు ఢీ 
కనకారావు. ఆంధ్ర ప్రదేశ్‌ నాటక అకాడమి సంయుక్త కార్యదర్శి 
శ్రీమతి కునుమా రామారావు ప్రార్థనా గీతంతో జన్మదినోత్సవానికి 
శ్రీకారం చుట్టారు. తమ చిన్న తనం రొజుల్లో దుగ్గిరాల వచ్చిన 
కనకారావు బృందం “వేనరాజు” నాటిక ప్రదర్శించారని చిన్నపిల్లగానే 
అలాంటి మంచి ప్రదర్శన చూసే భాగ్యం తమకు కలిగిందనిఎంతో 
ప్రభావితులమయ్యామని “కళాభారతి ” శ్రీమతి జమున అన్నారు. 
శీ కనకారావుదంపతులకు తమ శుభాకాంక్షలు అందజేశారు. సంస్థా 
వ్యవహార దక్షుడైన శ్రీ సుంకర కనకారావు కళా సేవలో అందెవేసిన 
చేయి అని యువకళాకారులు ఆయననుంచి నెర్చుకొదగినది ఎంతో 
ఉన్నదనీఅధ్యక్షులు శ్రీ కోన ప్రశంసించారు.రాష్ట్రవ్యవహారాల మంత్రి 
శ్రీ కొణిజేటి రోశయ్య శ్రీ కనకారావు పట్టుదల, కార్యదీక్షలను 
ఎంతగనో మొచ్చుకున్నారు. రాజకీయాలలోతమకు గురువులాంటి 


PY ఈశా. TY నా 
CITY CY 


a NK 


క్‌ కో తోట్లు ల కో తో జో తోాల కో జా జా 
వ్య న్యాయ సలు సచ్ర్టాం చ్ళం పళంు ప్యాప్‌ ి రరర 


తోట్లు... నో తో ణా తో 
జా ధర or or న్‌ 
WEN చ యాత యాట 


వారని అభినందించారు.రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖా మాత్యులు శ్రీ 
దామోదరం మునుస్వామి మాట్లాడుతూ కృషి వల్ల గొప్పదనం 
సంపాదించిన శ్రీ కనకారావును అందరూ మొచ్చుకొదగిన వ్యక్తి అని 
చెప్పారు.రాష్ట్ర ఎక్సయిజ్‌ మంత్రి శ్రీ ఇందుకూరి కృష్ణంరాజు 
ప్రసంగిస్తూనాటక,రాజకీయ, వాణిజ్య, లలితకళా రంగాల్లో నిష్టాతుడైన 
కనకారావుతోతమకు 30 సంవత్సరాల పరిచయం ఉన్నట్టూ 
వివిధరంగాలలో ఆయన సేవలను ప్రస్తుతించారు. 

ఆంధ్రప్రదేశ సంగీత నాటక అకాడమీ మాజీ ఆధ్యక్షులు 
ఢ్రీకూర్మా వేణుగొపాల స్వామి నాయుడు శ్రీ కనకారావుతో తమకు గల 
అనుబంధం వివరిస్తూ ఆయనవ్యక్తిత్వాన్ని కొనియాడారు. 

ఆనాటి కార్యక్రమాలలో చిరకాల మిత్రులు సర్వశ్రీ చదలవాడ 
పిచ్చయ్య, ఎ.జి.ఎం.సామయాజులు, జి.రత్నా రావులు దుశాలువలు 
కప్పి ఉచితంగా సన్మానించారు. శ్రీ కనకారావును “జ్యోతిచిత్ర” 
నంపాదకులు శ్రీ తుర్లపాటి కుటుంబరావు, ఆంధ్రవదేశ్‌ 
ధియేటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ రిపర్టినరీ అధ్యక్షులు శ్రీ ఎ.ఆర్‌. కృష్ణ 
మాట్లాడుతూ శ్రీ కనకారావు ఏటికి ఎదురీదే స్వభావంకలవారు 
గనకనే రాజకీయ కళా రంగాలో మనలుతూ తమ స్వప్రయోజనం 
ఏమాత్రం కాంక్షించకుండా కేవలం ఆదర్శంకోసం నిలిచిన కృషీ 
విలువలనీ, ఆయన 60వ జన్మదినోత్సవం చేసుకొంటున్నందుకు 
ఎంతోఆనందంగా ఉన్నదంటూ తమ హృదయవూర్వక 
శుభాకాంక్షలుఅందిం చారు. ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకులు 
శ్రీ సాలూరి రాజేశ్వరరావు శ్రీ కనకారావుకు నూతన వస్ర్తాలు 
బహాకరిస్తూతమ సొదరనమానులనివాత్సల్యపూరిత ఆశీర్వాదం 
అందించారు. సూరిబాబు ట్రూపులో తాను శ్రీకృష్ణుడుగా 'కృష్ణలీలల్లో 
వేషం వేస్తున్న రొజులలొ తమతోపాటు శ్రీ కనకారావు 2వ కృష్ణుడు 
వేస్తే ఆంధ్రదేశమంతటా దిగ్విజయంగా ప్రదర్శనలిచ్చామని చెప్పారు. 

ఆహ్వాన సంఘం తరుపున రాష్ట్ర ఆర్ధిక సాంస్కృతిక 
వ్యవహారాల మంత్రి శ్రీ కోన ప్రభాకరరావు ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం 
టాలెంట్స్‌గిల్డ్‌ తరుపున రాష్ట్ర మంత్రి శ్రీ కొణిజేటి రొశయ్య ద్వారా 
స్వాగత సన్మాన పత్రాలు శ్రీ కనకారావునకు సమర్పించారు. శ్రీ 
ప్రయాగ నరసింహ శాస్తి కూర్చిన పద్య రత్నాలను శ్రీ పాలూరి 
రాజేశ్వరరావు సభాముఖంగా నివేదించారు. 

శ్రీ కనకారావు షష్ట్యాబ్ది మహోత్సవం జరిపే భాగ్యం కలిగి 
నందుకు నంతోషం వ్రకటిస్తూ ఉత్తమ కలా సేవకుని 
కళాబంధువులను. సన్మానించే అదృష్టాన్ని మహాభాగ్యంగా భావిస్తున్నా 
మన్నారు.ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమి కార్యదర్శి శ్రీ .బి. కృష్ణంరాజు. 


rs క ల లప యప వరయ న Ds SECON re BE | 


సభానంతరము శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు కృష్ణునిగా 
ఆచంట రెంకటరత్నం నాయుడు దుర్యొధనునిగా ,బి.వి, రంగారావు 
అర్జునినిగా శ్రీకృష్ణరాయభారంలో కొన్ని దృశ్యాలను ప్రదర్శించారు. 
ఆయా పాత్రల్లో వారు నటించారనడంకన్న జీవించారనడం 
సమంజసం. 

శ్రీ కనకారావు తమ సన్మానం, నత్కారాలకు ఉచితరీతిలో 
కృతజ్ఞతలు చెప్పుతూ ప్రముఖ సంగీతదర్శకులు శ్రీ రాజేశ్వరరావు 
తనను అభినందించినందుకు మహదానందం వెళ్ళబుచ్చారు. శ్రీ 
యుతులు అయ్యదేవర కాళేవ్వరరావు సర్దార్‌ మరుపళ్ళ చిట్టి, 
డాక్టర్‌ పట్టాభిలాంటి పెద్దల ఆశీర్వాదబలమే తమరాజకీయ జీవితానికి, 
కళారంగంలో సాధించిన విజయాలకు కారణభూతాలని 
విశదీకరించారు. విజయవాడలో జన్మనెత్తినందువల్లనే శ్రీ కనకదుర్గ 
అమ్మవారి ఆశీర్వాదములు లభించాయని ఆదేవి ప్రసాదించిన 
బలం వల్లనే ఒక కళాకారుడుగా జీవిస్తూ కళాకారులను విశిష్ట 
విద్వాంసులను ఘనంగా నత్కరించేభాగ్యం తనకు దక్కిందని 
హర్షపులకిత గాత్రంతో శ్రీకనకారావు వ్యక్తీకరించారు. 

నాటక కళలకు ఆరాధకులు శీ సుంకర కనకారావుకు 60 
ఎళ్ళు నిండిన నందర్భముగా ఆంధ్రప్రదేశ్‌లోని పలుపట్టణాలలో 
కళా సంస్థలు సన్మానాలు సత్కారపురస్కారాలు చేసాయి. 

1983 అక్టోబరు 13న విజయవాడ రోటరీ ఆడిటోరియంలో 
శ్రీ సుంకర కనకారావుకు షష్టిపూర్తి మహోత్సవాలు శ్రీ. జి. యస్‌. రాజు, 
ఆధ్వర్యములో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ 
ఆధ్యక్తులు (శ్రీ.బి. కృష్ణం రాజు సమక్షములో శ్రీ బయన భీమయ్య 
శ్రీ కనకారావును సన్మానించారు. ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ మాజేటి 
ప్రహ్లాదరావు అభినందన సంచికను ఆవిష్కరించారు. ప్రొఫెసర్‌ 
పి.వి.యస్‌. కృష్ణశాస్త్రి ప్రముఖుల నందేశాలను వినిపించారు. 
సర్వశ్రీ .జంధ్యాల శంకర్‌ “నాటకకళా ప్రపూర్ణ” ధూళిపాళ సీతారామ 
శాస్తి “వ్యాసవిద్యా విశారద” శ్రీ తుర్లనాటి కుటుంబరావు శ్రీ రెంటాల 
గోపాలకృష్ణయ్య (ప్రభృతులు శ్రీకనకారావును ప్రశంసిన్తూ 
అభినందించారు. అభిమానులు పలువురు శీ కనకారావు 
దంపతులను పూలమాలల్తొ ముంచెత్తారు. 

1980 లో న్యూడిల్లీలో శ్రీమతి ఇందిరాగాంధి అధ్యక్తతన 
జరిగిన కాంగ్రేస్‌ మహా సభల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గోన్నారు 
మన శ్రీ సుంకర కనకారావుగారు. 


మము Kw 


1980లో ఆంధ్ర నాటక కళాపరిషత్‌ విశాఖపట్నంలో 
సమావేశమై శ్రీ సుంకరకనకారావుకు “కళొద్దారక ” బిరుదు ప్రధానం 
చేసింది. 


రం. మ య. ల. కలకి న. 
టా టా. వావ, 


జ ర్‌ We గో కర క రో 
చ లా జ లా 6 [1 
న ల ల ర ఇ 


కోకా 
at 


1982లో హైదరాబారులోని త్యాగరాజ గాన సభవారు 
శ్రీసుంకర ను సన్మానించి “కళాతపస్వి” బిరుదును అందజేశారు. 

1983లో ఆంధ్రప్రదేశ్‌ నాటక ఆకాడమీ హైదరాబాదులో 
సమావేశమై గొప్ప నభను జరిపి శ్రీ సుంకర కనకారావుకు “కళా 
ప్రవీణ” అనిబిరుదు నిచ్చి గౌరవించింది. 

ఇన్నిబిరుదులు పొందిన మన కనకారావుగారు పాంగిపోలేదు. 
గర్విష్టిగానే మారలేదు. మరింతబాధ్యత నెత్తిన పడినట్లు అనుకున్నారు 
తప్ప క్రొవ్వొత్తిలా కర్పూరంలా కరిగిపాతూ కూడా పరిమళాన్ని 
సుగంధాన్ని అందిస్తున్నారు. ఈనాటికీ సహకరించే అర్జాంగి, 
ముత్యాల్లాంటి బిడ్డలు మామగారి మంచితనాన్ని అర్హంచేసుకొనే 
అల్లుడు, ఉండటానికి 50 గజాల స్థలంలో ఉన్న చిన్న డాబా 
శ్రీసుంకరకు మిగిలిన స్థిరాస్తులు. 

రాష్ట్రరాజకీయాల్లో మార్పులు రావడం అకాడమీలు రద్దు 
కావడంతో కళొద్ధోరణకు ఎన్నోరకాలుగా ప్రభుత్వాన్ని సమీకరిద్దామని 
భావించిన శ్రీ సుంకర ఆశలు అడియాశలైనాయి. స్వాతంత్ర్య 
పారాటంలోనూ నాటక సేవలలోనూ సైనికునిగానే స్థిరసంకల్పముతో 
అహరహంకృషి చేసిన చేస్తున్న శ్రీ సుంకర కనకారావు అవిశ్రాంత 
యోధుడు. ఈ సందర్భముగా శ్రీ రెంటాల గొపాల కృష్ణఅన్న 
ఈమాటలు చిరన్మరణీయాలు. శ్రీ కనకారావులో తానెరగని 
హనుమంతుడు. కుడుము చేతికిస్తే పండగనుకొనే అమాయకుడు. 
ఆ కుడుములో అమృతం కలిసిందో విషంనింవుకున్నదో 
పరిశీలించడు. పసిపిల్ల వానిగా సంభరంగా నొట్లో పెట్టుకుంటాడు. 
అమృతం అయినా హాలాహలమైనా అందర్నీ నమ్మడం ఈ నాటికీ 
మాననివాడు. మొహం చిట్లించడు. మామూలుగానే తన సేవా 
కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాడు. నిండుకుండే అయినా 
నమ్మిచెడిన వాడు డా. సినారే అంటారు. నొప్పించక తానొవ్వక 
వీలయినంతవరకు మెప్పించుకుని తిరిగే శ్రీ కనకారావు నవ్వులు 
చురుకు చేతలో ఆవిష్కరించే కళలాహృదయం”. 

ఇక నవ్యకవి నాదెళ్ళ పురుషోత్తమ శాస్తి షష్ట్యబ్ద ఉత్సవాల 
సందర్భముగా శ్రీ కనకారావును అభినందిస్తూ ఈ కనకారావుకు 
ఆయుష్షష్టి అంటే కొట్టవచ్చు నిష్టి కాని సమిష్టిగా యోచిస్తై ఆయన 
కున్నది కళాదృష్టి అదే ఆయనకున్న సంతుష్టి. ఆయన మస్తిష్కంలో 
వార్ధక్యానికి తావు లేదు. అందుకే జుట్టు నెరవడంగూడా మరిచింది. 

చిరునవ్వులు చిలుకు కనకారావు కులుకు 

జన్మలో అచ్చిన తళుకు అదేఅతగాడి బెళుకు 

అందుకే ఆకనకారావు నవ్వితే నాకెంతోముద్దు 

నా ఆధ్రరింపు ఎల్లలకు ఉండదిక హద్దు. అని 


ల 


Cl -కో నొ ళో కో తో Ca 
నటు హననం వాను వాయు 


భ్రీ సి.నారె మరొక సందర్భములో శ్రీ కనకారావుగురించి యిలా 
అన్నారు. సహజంగా పెదవుల మీదటి చిరునవ్వు తరువాత గొంతు 
పలుకుతుంది. హృదయంతొనే అందరినీ ఆలింగనం చేసుకుంటాడు. 
అందుకే ఆయన చిరునవ్వులు నేను ప్రేమిస్తాను. 

కరుణ శ్రీజంధ్యాల పాపయ్య శాస్తి గారు షష్టిపూర్తి 
సందర్భముగా శ్రీ కనకారావును అభినందిస్తూ “కదంతొక్కు తున్న 
అభ్యుదయం ఆయన” అని పేర్కొన్నారు. 

“అరవై ఏండ్లు దాటుతున్న 

ఇరవైదాటుతున్నట్లుంటాడు 

సురుచిర సొగసు ప్రోవు 

సుంకర కనకారావు పేరులొ 

వున్నది “నువర్ణం ' ఇంటి 

పేరులొ ఉన్నది సు వర్ణం 

అందుకే పలికే పలుకులు బంగారం 

మనిషి మనిషి అంతా శింగారం 

అధరంసై చిరునవ్వులు అరవిచ్చిన 

విరజాజులు చురకలు వేసే హృదయం 

కదంత్రాక్కు అభ్యుదయం. 
రచయితలు సినిమా దర్శకులు, స్వాతంత్యసమరయొధులు డాక్టర్‌ 
ఇంటూరి వెంకటేశ్వర రావు అంటారు కదా “ కనకారావు ఒక వ్యక్తి 
మాత్రమే కాదు ఒకసంస్థ. నిజయమైన కర్మయొగి.న్వచ్చమైన హీరో, 
హీరొ ఎప్పుడూ గులాబీ శయనమునందే శయనించడు. లోన 
హృదయాన్ని తానే భక్షిస్తుంటాడు. అనే ఆంగ్లకవి ప్రవచనానికి శ్రీ 
కనకారావు పరైన అతికిపాయినట్లున్న ప్రతీక అంటారు. శ్రీ పినిసెట్టి 
శ్రీరామమూర్తి- శ్రీ కనకారావును గౌరవించడం అంటే మంచికి 
మనుగడ కల్పించడం. మానవతకు గుర్తింపునివ్య్వడం అని. 

మాజీ పార్లమెంటుసభ్యులు ఒక నాటి ప్రదేశ జనతాపార్టీ 
కార్యదర్శి శ్రీ సందా నారాయణప్పకనకారావును అభినందిస్తూ 
1978 లో యిలా అన్నారు “ విశాలహృదయుడు, ఉదారస్వభావుడు, 
మచ్చలేని మనిషి. పెద్దలఎడ గౌరవం, పిన్నలందు వాత్సల్యం 
అరమరికలు లేకుండా ప్రదర్శించే వ్యక్తి". 

డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ శ్రీ కనకారావు విషయం 
ప్రస్తావిస్తూ “శ్రీకనకారావు పొందవలసిన పదవులు పొందనేలేదు 
అని చెప్పాలి. దీని వల్ల లోపం వారికిలేదు. దేశానికి, ముఖ్యంగా 
రాష్ట్రం నోచుకోలేదు. రాజకీయంలా ఉండవలసిన కొన్ని లోపాలు 
వారివద్ద లేనందుకే వారు రాజకీయాలలో ముఖ్యపాత్ర నిర్వహించే 
అవకాశం రాలేదు. అందువల్ల ఆయన ప్రతిభకు ఏమాత్రం లోపం 


తోష ల్‌ Pmt Pet PV లో 
mw, Pam, Var, Te, నా గ. 


త్‌ లో తో (హ్‌ నో నో 
ar రోజా. లోనా ల క గోడా 
ఆ ల క ల ర] 


గో లో శ ఫో, 
గా జా ap థ్‌ వా జా 
wT FCP చె. చం చన లోహ బో 


లేదు. నాకు మొట్టమొదటి సన్మానం చేసినది వీర. ఎ క్షణాన ఆయన 
దూరదృష్టితొ సన్మానం చేసారొ ఆనాటినుండి నాకులెక్కలేనన్ని 
సన్మానాలు జరుగుతూనే వున్నాయి. 

ఆచార్య యం.జి రంగా మరొ విధంగాశ్రీ కనకారావును 
గుర్తించారు. ఆయన మాటల్లో కనకారావు విజయవాడలో మఖ్యమైన 
కాంగ్రేస్‌ కార్యకర్త. నగరంలో బహుళఆదరం పొందిన ప్రముఖుడు. 
సాంస్కృతిక వ్యవహారాలపట్ల సంప్రదాయబద్ధమైన దృక్పధం 
కలవాడు. చాలా సులభంగా స్నేహం కలుపుకుంటాడు. ఆస్నేహాన్ని 
కలకాలం నిలుపుకుంటాడు. కవులకు ,కళాకారులకు, సహజసిద్ధమైన 
స్నేహనేధి, మంచివాడు. మంచివారి సహృదయముతొ అభిమానించ 
దగిన ఉత్తముడు. 

“ కళాకారులు, యౌవనోత్సాహం గల జాతీయవాది .“కళల 
పట్ల ఆయన సేవలు బహుధా ప్రశంసనీయం. ఆ కళా రంగం 
మరింత కాలం ఆయన సేవలు అందుకుని మూడు పూలు 
ఆరుకాయలుగా భాసించాలని నా అభిలాష” అన్నారు శ్రీ అల్లూరి 
సత్యనారాయణరాజు. 

గతం కొట్టివేయాల్సిందికాదు. గతం వర్తమానానికి పునాది. 
దాదాపు 45 సంవత్సరాల సేవలు గుర్తింపుకు రాబట్టే శ్రీ కనకారావు 
అనేక గౌరవ పదవులు పొందగలిగారు. 

విజయవాడ పండ్ల వర్తకసంఘం గౌరవాధ్యక్తులుగా వుంటున్న 
శ్రీ కనకారావు మామిడికాయ ఎగుమతులు లోడింగ్‌ గత 5 ఏళ్ళుగా 
జరగనందున 1984 మార్చిలో వ్యాపారస్తుల కోరిక మీద ఢిల్లీ వెళ్ళి, 
డాక్టర్‌ కె.ఎల్‌.రావు గారి సహకారంతో రైల్వే మంత్రి ర్రైల్వే బోర్లు 
ఛైర్మన్‌ “రాఘవ” గార్లను కలిసి ఫైట్‌ ఫార్వరడింగ్‌ స్కీమ్‌ అనే క్రొత్త 
పద్ధతి క్రింద, వి.పి.ల ద్యారా రైల్వే స్టేషన్లలో మామిడికాయల 
ఎగుమతికి ఆర్డరు సంపాదించారు. దీనితో లోడింగ్‌ ఎగుమతుల 
రవాణా చాలా నులభ సాధ్యమయింది. 

తిరిగి 1585 మృటుంభియుడు 

1985లో రైలు ప్రయాణంలోనే హృద్రోగానికి గురియై, 
అపస్మారక స్థితిలో నున్న శ్రీ కనకారావును “ఖమ్మం” స్టేషన్‌లో 
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గుర్తించి ఆక్కడి డా॥ సుధీర్‌ నాయక్‌ గారి 
పర్యవేక్షణలో మద్రాసులోని “అపోలో ఆస్పత్రికి తరలించారు. 
డా॥గిరినాధ్‌ గారి పర్యవేక్షణలో 1985 మే నెల 25న బైపాస్‌ నర్జరీ 
జరిగింది. 15 రోజుల అనంతరం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా 
విజయవాడ తిరిగి వచ్చారు శ్రీ కనకారావు మృత్యుంజయులై. అదే 
'85 సెప్టెంబర్‌ 10వ తేదీన శ్రీ కనకారావు 3వ కుమారుని వివాహం 
కృష్ణాజిల్లా రైస్‌మిల్లర్స్‌ ఎసోసియేషన్‌ హాల్లో అతి ఘనంగా జరిగింది. 


ww Ye (oA MS My T టు స తో లో గో తో 
ర a a ర Ea a ap me ap 
ట్‌ MY శబ ల లోనా బిపాస tye 


హో తోత్మ లో లో Ga a 
a a న్‌ a 
RYN yy rae: 


ద ద టు ద దా దం దా ద. 
అం. 





ఎందరో అతిరధ మహారధులు వివాహానికి విచ్చేసి చి దుర్గాప్రసాద్‌, 
సుజాతలను ఆశీర్యదించారు. 

1986లో రైల్వేమంత్రి శ్రీ మాధవరావు సింధియా శ్రీ 
కనకారావును జోనల్‌ రై ల్వేయూజర్స్‌ కన్సల్‌టేటివ్‌ కమిటీ మెంబరుగా 
నియమించారు. రైల్వేలకు, ప్రయాణీకులకు, రవాణాచారులకు 25 
సంవత్సరాలుగా శ్రీ కనకారావు సేవలను రైల్వేమంత్రి గుర్తించి 
గౌరవించిన సందర్భంగా సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు శ్రీ జి.ఎస్‌. రాజు 
అధ్యక్షతన కాంగ్రెస్‌ ఆఫీస్‌ “ఆంధ్రరత్న భవన్‌”లో గొప్ప నన్మానసభ 
జరిగింది. ఏ.జి.ఆర్‌.ఎమ్‌. శ్రీ ఎల్‌.ఎన్‌. రావు ప్రారంభకులుగా 
జరిగిన సభలో కార్పొరేటర్లు, పట్టణ ప్రముఖులు శ్రీ కనకారావును 
ఘనంగా సన్మానించారు. అభినందించారు. 

మామిడికాయల మార్కెట్‌ నిర్మాణానికి, 15 సంవత్సరాలుగా 
పండ్ల వర్తకసంఘ కార్యదర్శిగా వుంటూ ప్రత్యేక మార్కెట్‌ నిర్మాణం 
చేయించి తద్యారా అందించిన సేవలకు గుర్తింపుగా, 1987లో 
కేదారేశ్వ్యరపేటలోని మామిడికాయల మార్కెట్‌ కార్యాలయంలో 
ఘననన్మానం పొందారు శ్రీ కనకారావు, 

ఆ సంవత్సరంలోనే రాజమండ్రి ఆలిండియా గ్రాఫైట్‌ 
క్రూసిబుల్‌ మాన్యుఫాక్యరర్స్‌ అసోసియేషన్‌ వారికి వ్యాగన్‌లోడింగ్‌ 
సదుపాయాలు సక్రమపద్ధతిలో కల్పించేందుకు ఢిల్లీ వెళ్ళి శ్రీ 
జలగం వెంగళరావు సహకారంతో రైల్వేమం త్రి ద్వారా బుకింగ్‌ ఆర్డర్‌ 
సంపాదించారు శ్రీ కనకారావు. తత్ఫలితంగా ఆ అసోసియేషన్‌వారు 
రాజమండ్రిలో రైల్వే డి.ఆర్‌.ఎం. శ్రీ రాజారాం అధ్యక్షత శ్రీ కనకారావును 
గొప్పగా సన్మానించారు. 

1986లో తిరిగి విజయవాడ నగర కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులుగా 
శ్రీ కనకారావుగారిని, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శ్రీ జలగం వెంగళరావు 
నియమించారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షులుగా శ్రీ జి.ఎస్‌. రాజు. ఈ 
86 లోనే భారత కృషిక నమాజ్‌ రైతుల సమాఖ్య జాయింట్‌ 
కన్వీనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు శ్రీ కనకారావు. ఈ 
నియామకాన్ని మాజీ హోం మంత్రి శ్రీ కె. ప్రభాకరరావు చేశారు. 

1987, మార్చి నెలలో విజయవాడ మునిసిపల్‌ ఎన్నికలు 
జరిగాయి.శ్రీ కనకారావు కృషి పండి, 15 సంవత్సరాల అనంతరం 
మునిసిపల్‌ కార్పొరేషన్‌ తిరిగి కాంగ్రెస్‌వారి చేతుల్లోకి వచ్చింది. ఈ 
క్రీర్తి శ్రీ కనకారావుకు చెందవలసి వుంది. ' 

ఈ 86లోనే కేంద్ర సమాచార శాఖా మాత్యులు శ్రీవియన్‌. 
గాడ్గిల్‌ను ఢిల్లీలో కలసి విజయవాడలో దూరదర్శన్‌ కేంద్రం 
నెలకొల్పాల్సిన ఆవశ్యకత వివరించి నచ్చచెప్పేరు శ్రీ కనకారావు. 
తిరిగి 1987లో కేంద్ర ప్రసారశాఖా మాత్యులు శ్రీ అజిత్‌ పాంజాను 


కం. 


కలిసి దూరదర్శన్‌ కేంద్ర నిర్మాణం విజయవాడలో జరిగేందుకు 
గాను అనుమతి, ఆర్డరు సంపాదించారు. స్థానిక వృత్తి కళాకారులకు, 
జాత్సాహిక నటులకు మంచి అవకాశాలు లభిస్తాయనే సదాశయంతో 
శ్రీ కనకారావు చేసిన కృషి సఫలమయింది. 

1987లోనే విజయవాడ ఆకాశవాణి కేంద్ర శాస్ర్తీయ సంగీత 
విభాగం ఆడిషన్‌ బోర్డు సభ్యులుగా శ్రీ కనకారావు నియామకమయ్యారు. 
కేంద్ర ప్రసార మేంత్రిత్వశాఖ ఈ నియామకం చేసింది. .: 

“భారత కృషి సమాజ్‌” 25వ జాతీయ మహాసభలు 1988 
ఫిబ్రవరి 15,16 తేదీల్లో హైదరాబాద్‌ లాల్‌బహదుర్‌ స్టేడియంలో 
జరిగాయి. లోక్‌సభ స్పీకర్‌ శ్రీ బలరాం జక్కర్‌ అధ్యక్షత వహించారు. 
ప్రధాని శ్రీ రాజీవ్‌ గాంధీ సభలను ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్‌ 
శ్రీ కుముద్‌బెన్‌ జోషి, కేంద్ర పరిశ్రమల మంత్రి శ్రీ జలగం 
వెంగళరావు, కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ భజన్‌లాల్‌, పలువురు 
పార్లమెంటు సభ్యులు, పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీ డిప్యూటీ లీడర్‌ 
ప్రొఫెసర్‌ ఎన్‌.జి. రంగా, మహారాష్ట్ర గవర్నర్‌ డా॥ మర్రి చెన్నారెడ్డి 
హాజరైనారు. భారత కృషి సమాజ్‌ రైతులు సమాఖ్య జాయింట్‌ 
కన్వీనర్‌గా శ్రీ సుంకర కనకారావు ఈ సభలో పాల్గొన్నారు. 

1990లో అఖిల భారత తెలుగు మహాసభలు బెంగుళూరులో 
జరిగాయి. డాక్టర్‌ శంకర్‌ దయాభ్‌శర్మ అధ్యక్షత వహించారు. శ్రీ 
కనకారావు నాటక కళ శ్రీ నటరాజ రామకృష్ణ నాట్య కళ, 
శ్రీమంగళంపల్లి బాల మురళీకృష్ణ సంగీత కళమీద ప్రసంగాలు 
చేశారు. 

1992 జూన్‌లో ప్రాంతీయ ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యులుగా 
శ్రీ సుంకర కనకారావు నియామకం జరిగింది. జులై నెలలో ఆంధ్రప్రదేశ్‌ 
స్టేట్‌ కో-ఆపరేటివ్‌ కన్స్యూమర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ డైరెక్టరుగా శ్రీ 
కనకొరావును ప్రభుత్వం నీయమించింది. 

1974-80ల మధ్య శ్రీ కనకారావును వరించి సేవలు 
పొందిన అనేక సంస్థలు మరెన్నో వున్నాయి. విజయవాడ పట్టణ 
ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ నిర్మాతల్లో శ్రీ కనకారావు 
ఒకరు. ఈ నాటికీ ఛాంబర్‌ సమావేశాలకు హాజరవుతూనే వుంటారు. 
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్తానం ధర్మకర్తల సంఘ 
సభ్యునిగా, ప్రభుత్వ ఆసుపత్రి సలహామండలి సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్‌ 
ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మండలుల సమాఖ్య సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్‌ 
పండ్డు, కూరగాయలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపల వ్యాపారుల 


ఫెడరేషన్‌ గౌరవ అధ్యక్షులుగా, విజయవాడ పండ్ల కమీషన్‌ వర్తకుల జ 
సంఘ గౌరవాధ్యక్షులుగా, విజయవాణి కళాసమితి అధ్యక్షులుగా సందర్భంగా శ్రీ సుంకర కనకారావుకు, డా. బెజవాడ గోపాలరెడ్డి 


కనకదుర్గ కళాసమితి శాశ్వత సభ్యులుగా శ్రీ కనకారావు బహువిధాల 
సేవలు చేశారు. 


+ ' eV mY eV యా Pa Y PV BV Bae Y VV త Pat Hey Pu Y Ya 
CR రం నాం యు పు పం చటం పటా RICO పటం పం పుట్టా స్కా సలా 


కసం కనే 


19 


శ్రీ కనకదుర్గమ్మ వెలసిన ఇంద్రకీలాద్రి పైకి శ్రమపడి 
భక్తులు పాదచారులై ఎక్కుతున్నందున;, లేవలేనివారు, వృద్ధులు, 
పిల్లల సంక్షేమం అలోచించి, కొండపైకి వెళ్ళడానికి మినీబస్‌ 
రాకపోకలు ఏర్పాటు చేయడానికి శ్రీ కనకారావు కృషి ఎంతగా 
వున్నదో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. కనకదుర్గమ్మ గుడి 
ధర్మకర్తల సంఘ సభ్యులుగా కూడా శ్రీ కనకారావు కొంతకాలం 
వ్యవహాగీంచారు. 

1992 జులైలో ప్రాంతీయ ఫిలిం సెన్సార్‌బోర్టు సభ్యులుగా 
నియామకమయిన సందర్భంలో ఆయనను కలిసిన పత్రికల వారికి 
సెన్సార్‌ విషయంలో తమ దృక్పధాన్ని నిర్ణ్వందంగా వెల్లడించారు. 

“చిత్రాలను వాడావుడిగా సెన్సార్‌కు నమర్పిస్తే 
అంగీకరించం. బోర్డు అనుమతి పాందకముందే ప్రింట్లు వేసే 
లేబరేటరీల పై కరినచర్యలు తీసుకోబడతాయి. ధనార్జనే ధ్యేయంగా 
అన్లీలత, హింసాప్రవృత్తి ప్రేరక దృశ్యాలను జొప్పించిన చలన 
చిత్రాల నిర్మాతలపై తీవ్ర చర్యలు తీసుకోబడతాయి. అలాంటి 
చిత్రాలకు ఎ పరిస్థితిలోనూ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరగదు. 
ఒత్తిళ్ళకు, ప్రలోభాలకూ లొంగే ప్రసక్తి లేదు నగర కూడళ్ళలో 
అసభ్యమైన వోష్టర్ల ప్రదర్శన సహించం. అలా పోష్టర్లు ప్రదర్శించిన 
వారిని సహించం. తగినవిధంగా శిక్షిస్తాం. కేంద్ర సెన్సార్‌ బోర్డుకు 
తమ దృక్పధాన్ని స్పష్టంగా తెలియజేసామని, తమ సహచర 
సభ్యులతో పాటు వారి సహకారం పొందగలమని స్పష్టపరిచారు 
శ్రీకనకారావు. 

యువతకు సచ్చీలం అవసరమని, ఉద్రేక, ఉద్వేగపూరిత 
సినిమాల ద్వారా వారి మనస్సులను ఖరాబు చేయడానికి తాము 
అంగీకరించజాలమని, ఆరోగ్యకర, సందేశాత్మక, ప్రబోధాత్మక 
చిత్రాలకు తమ అండదండలు ఎప్పుడూ వుంటాయని శ్రీ కనకారావు 
ఉద్దాటించారు. శృతి మించిన శృంగారం హింస సహించరాదని, 
తమ హయాంలో సకుటుంబంగా చూడగల సినిమాల ప్రదర్శనను 
ప్రజలు ఆశించవచ్చునని ఆయన వ్యక్తపరచారు. 
మురీకొన్ని మంచి ఘుజియలం 

1991 లో హైదరాబాద్‌ దూరదర్శని వారు “50 సంవత్సరాల 
తెలుగు నాటకరంగం” అనే అంశం పై శ్రీ సుంకర కనకారావుతో 
ఇష్టాగోష్టి ప్రసారం చేశారు. 


1993, జనవరి 14న నెల్లూరు “కళాసుధ'” దశమ వారికోత్సవ 


చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది కుమారి కె. పద్మశ్రీ 
(పార్లమెంటు సభ్యురాలు) ముఖ్య అతిధిగా వ్యవహరించారు. 


EVV Ve Ver VV eV ve Y FeV 
౫. న Ce PD PEEP ay we 


Tr le యం ll eM VEL Us Vn CPG BERT UT నము నునన తునన పం 


“Hap mp mY at Pet Pt Pay 
AY క కని ఇ చ పె చా జాసి ళో 


1994 మార్చి 8న దూరదర్శన్‌ మాష్టర్‌ ఛానల్‌ల్లో శ్రీ సుంకరతో 
ఇంటర్వ్యూ ప్రసారమయింది. 

1994 ఏప్రియల్‌ 3వ తేదీన మద్రాసు తెలుగు అకాడమీవారు 
శ్రీ కనకారావుకు ఉగాది పురస్కారం జరిపారు. తెలుగు నాటకరంగ 
సేవాధురీణతకు గుర్తింపుగా. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ కోట్ల 
విజయభాస్కర్‌ రెడ్డి శ్రీ కనకారావుకు గౌరవం నెరపారు. ఆ సభకు 
“నటసమ్రాట్‌” డా. అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య అతిధి. 

1994లో విజయవాడ రోటరీక్షబ్‌ ఆధ్యర్యంలో రోటరీ 
ఆడిటోరియంలో నాడు నేడూ నోటకరంగం 50సంవత్సరాల చరిత్ర 
ప్రసంగించారు. 

19 ఏప్రియల్‌ 1994 “విశ్వసాహితి” వారు హైదరాబాద్‌లో శ్రీ 
కనకారావును సన్మానించారు. డా. పోతుకూచి సాంబశివరావు అధ్యక్షత 
వహించగా. సన్మానం ప్రఖ్యాత సినీనటులు శ్రీ గుమ్మడి 
వెంకటేశ్వరరావు చేతుల మీదుగా జరిగింది. ప్రముఖ న్యాయవాది శ్రీ 
కోకారాఘవరావు పాల్గొన్నారు. 

జూన్‌ 28, 1994న మన ప్రియతమ ప్రధాని శ్రీ పి.వి.న రసింపారావు 
74వ జన్మదినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌ జూబిలీహాల్లో శ్రీ 
కనకారావుకు ఘన సన్మానం జరిగింది. రాష్ట్ర గవర్నర్‌ శ్రీ కృష్ణకాంత్‌, 
బెంగాల్‌ గవర్నర్‌ శ్రీ కె.వి.రఘునాధరెడ్డి, ఆర్థికమంత్రి శ్రీ కొణిజేటి 
రోశయ్యలు కనకారావు సేవలను ప్రశంసించారు. ప్రఖ్యాత సినీనటులు 
శ్రీ రమణమూర్తి సభాసారధ్యం వహించారు. 
డరసంహోరం 

మానవత మూర్తీభవించిన చిరునవ్వుల సుందరమూర్తి 
శ్రీకనకారావు ఈరోజు 72వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. 
“కాకి చిరకాలమున్న ఎం ప్రయోజనం?” అని కాకిగా కాక, హంసలా 
ఇంతకాలం ఆరోగ్యంగా, యువతకు స్ఫూర్తిగా, అందరి మన్ననలను, 
ఆప్యాయతను, ఆదరాన్ని, గౌరవాన్ని పొందుతూ, రాజకీయ నాటక 
రంగాలలో పరిణిత ప్రజ్ఞతో, అనుభవాల గుట్టగా పండిపోయిన శ్రీ 
కనకారావు జీవిత చరిత్ర ఆంధ్రులకే కాదు, మరే జాతికైనా 
ఆదర్శవంతం కాగలదు. 

ఈ సందర్భంలో భాగవతంలో పద్యము జ్ఞాపకం వస్తుంది. 

బలిచక్రవర్తితో అంటారు గురువులు శుక్రాచార్యులు 
“విస్థుమూర్తి వామనుడై వచ్చారు. నిన్ను మోసంతో, వంచించి 
అధఃపాతాళానికి త్రొక్కబోతున్నాడు" అని ఆయన 3 అడుగులు 
దానం యివ్వడాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో. 
బలిచక్రవర్తి “కారే రాజులు రాజ్యముల్‌ కలుగరే, గర్యోన్నతిన్‌ 


తో 


పొందరే వారేరీ సిరి మూట గట్టుకుని బోవం జాలిరే భూమిసై 
బేరైనన్‌ గలదే శిబి ప్రముఖులు యీరే కోర్కెలు వారలన్‌ దలపరే 
యిక్కాలమూన్‌  భార్గవా” అంటారు. ఆదిన్‌ శ్రీసతి కొప్పుపై 
తనువుపై అంశోత్తంబుపై ....నూత్న మర్యాదం జెందుకరంబు 
క్రిందై, మీదైనా కరంబుంటయు మేల్లాదీ రాజ్యము గీజ్యమున 
సతతమే, కాయంబు నాపాయమే. 
శ్రీ కనకారావు సరిగా ఇదే తత్వం గలవారు. నావల్ల 

సహాయం పొందేరు అనేకులు, నేను ఎవరినీ ఆశ్రయించలేదు, 
యాచించలేదు, మోసగించలేదు. నా చేయి పైనే కదా! ఉత్తములైతే 
నన్ను, నా నహాయాన్ని గుర్తుంచుకుని అభిమానిస్తారు. లేకపోతే 
పోయిందేమిటి .. ధనార్జనకోసమా, కృతజ్ఞతలు వారి సహాయ 
సహకారాలు ఆశించి నేను వారికి నా-సేవలు అందించి వుంటే కదా! 
ప్రతిఫలాపేక్షతో సేవలకు ఉద్యుక్తుడనయినప్పుడు కదా వ్యధ 
చెందవలసింది? అని సూటిగా ప్రశ్నిస్తారు శ్రీ కనకారావు. 

ఇంతమందికి ఇన్ని సహాయాలు చేశారు కదా మీకేమి 
వొరిగింది, చాలా మంది కృతజ్ఞతలు కూడా వెలిబుచ్చలేదే అన్న 
ప్రశ్నకు శ్రీ సుంకర కనకారావు యిలా అన్నారు. “పరోపకారం ఒక 
ధ్యేయంగా పూనుకుని చేయడం వల్లనేమో భగవంతుడు ఈ రోజుకు 
కూడూ, గుడ్డా నివాసానికి "ఇల్లూ యిచ్చారు కదా, మరేం కావాలి. 
నేనేం ఆశపోతును కాదు. ప్రాప్తించినదానితో సంతోషించాలి. ఈ 
రోజుకు నేను దేవుడ్ని ఒకటే ప్రార్థిస్తాను. నాకు యిచ్చినవేవీ తిరిగి 
లాక్కోవద్దు. పదిమందికీ నేను ఉపయోగపడేలా దీవించు అని'. 

“కోట్లకు పరుగెత్తుదాం అనే దురాశతో పరుగుపందెం లాంటి 
జీవన గమనంలో పరుల పంచలో మాత్రం నన్ను బ్రతకనీకు. ఇదే 
నాప్రార్థన. మరొకటి కోరను” అని. 

70 ఎళ్ళ యువకుడయిన శ్రీ సుంఠఠ కనకారావు ఆరోగ్యంగా, 
ఆనందంగా, కళారాధకుడిగా నూరేళ్ళు బ్రతికి బట్టకట్టి మరింత 
స్నేహదీపాన్ని వెలిగిస్తూనే వుండమని కోరడం కన్నా మిత్రులు 
మరేమి ఆశిస్తారు? 

భగవానుడు ఈ సచ్చీలుని సదా రక్షించుగాక అని నా 
బోంట్లు కోరడంకన్నా చేయగలిగిన మరో మంచిపని అంటూ లేదు. 
అన్తు. 

“సర్వేజనాః సుఖినోభవంతు” 
శ్రీ కనకారావు సదా జీవించు 


శ 
ట్య 
ర 
గ 
గ్య 
గ 
గ 
fal ఖై 
గ 


గ, 





ప్రముఖుల మాటలో సుంకర 


* నంకుచిత తత్వాలకు అతీతుడు, నిస్వార్థ సేవా పరాయణుడు, గొష్ట నటుడు, నాయకుడు, 


నుంకర వారు యిలా కలకాలం కళా సేవ చేస్తూనే వుండాలని నా కోరిక. చాలా కొద్ది 
మంది వ్యక్తులు భిన్నభిన్నరంగాల్లో సేవచేసి ప్రజాదరణ పొందుతారు. అట్టివారిలో నా 
చిరకాల మిత్రుడు శ్రీ నుంకర కనకారావుగారొకరు. అలితకళలు, సంఘసేవ, ప్రజల 
ఉద్యమాలు - ఒకటేమిటి, ప్రతి రంగంలో ఆయన కృషివుంది. విజయవాడ అనగానే 
ఆనాడు కాకేశ్వరరావుగారు, ఈనాడు కనకారావుగారు నాకు జ్ఞాపకం వస్తారు. ఎందరో 
పెద్దలు విజయవాడ కేంద్రంగా ఆంధ్రదేశానికి సేవ చేశారు. కృష్ణానది, ప్రకాశంబారేజి, 
కనకదుర్లగుడి, గాంథీపర్వతం, కనకారావుగారు విజయవాడలో మరపురాని మైలు 
రాళ్ళ. మిత్రులు కనకారావుగారి జన్నబినోత్సవ నందర్భంగా నా శుభాకాంక్షలు. నేటి 
యువలోకం ఆయన నుండి చాలా నేర్మకోవలసివున్తది. ఆత్మీయులు, ప్రజాసేవకులు, 
కళాపోషకులు అయిన శ్రీ నుంకర కనకారావుగారికి జన్మదిన సన్మాన మహోత్సవం 
జరగడం మిక్కిలి ముదావహం. ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి. నిజమైన నిజాయతీతో 
గూడిన రాజకీయవేత్త. కళాకారులందు అమిత ఆప్యాయత. ఒకరి బాగు వారికి వండగ. 
పరోపకార నద్భుద్ధిమంతుడు. తనని గూర్చి తనకు తెలియని హనుమంతుడు. నా 
చిన్నతనంలో నాకు మొట్టమొదటిసారి సన్మానం చేశారు. అప్టటి నుంచి నన్మానాల 
పరంపర నిరంతరం జరుగుతున్నదంటే ఆనాటి ఆయన నంకల్చ సిద్ధి. వారిని మన రాష్ట్రం 
నరిగా గుర్తించి వారిచేత నరియైన సేవలు చేయించుకోలేదనే చెప్టక తప్పదు. దాని వల్ల 
వారికేమీ లోటు లేదు. ఆరోగ్యంగా ఆనందంగా గడపాలి. ఇదినా శుభాభినందన సందేశం. 
శ్రీ కనకారావు నాకు అత్యంత ఆస్తులు. సోదరతుల్యులు. వారి వ్యక్తిత్వము, సామర్థ్యము, 
వారు వివిధ రంగాలలో చేసిన నిష్కళంక, నిష్కామ సేవలు జగమెరిగినవి. వారు 
పొందవలసిన వదవులను పొందలేదనే చెప్పాలి. దానివల్ల లోపం వారికి కాదు దేశానికి. 
రాజకీయాలలో వుండవలసిన కొన్ని లోపాలు వారివద్దలేనందుననే, వారు రాజకీయ 
జీవితంలో ముఖ్మపాత్రలు నిర్వహించే అవకాశం రాలేదు. అందువల్ల వారి ప్రతిభకు 
ఫఏమాత్రంలోసం లేదు. శ్రీ త్యాగరాజన్వామి వారికి దార్జ్భాయువు, ఆరోగ్యం, సకల సౌభాగ్మాలు 
ప్రసాదించాలని మన సారా ప్రార్థిన్తున్నాను. 

- దాశరధి 


మిత్రులు శ్రీ నుంకర కనకారావుగారు రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో చిన్సనాటినుంచి 
పరిచయం పెట్టుకొని, ఎంతో కృషిచేశారు. నిస్వార్థజీవి. ఒక కళాకారునిగా ఆయన్ను 
నేనెరుగుదును. కళాహ్వదయుడు. నా చిననాటి మిత్రుడు 


-డా. అక్కినేని నాగేశ్వరరావు 


21 


లలో టో 


ర్‌ 


౫*ః అరుజటోదయకు నాకు జన్మ సంబంధం, అవినాభావ నంబంధం. దేశంలో మా అందరి 


a Mar ars a em. HY BY BY త్‌ EY త్‌ లో Hed TY EY Pa Y కల. LR ల. enV సట FV BV 
OR SA ONO OI TON INN కాళ కా కార ళన ళా నం నన EPP సాగా 


కళాతపసన్సు ఫలించి, కళా దేవి కళకళలాడడానికి మిత్రులు శ్రీ నుంకర కనకారావు మంచి 
న్భూర్తి. -తొంగర జగ్గయ్య, 


ప్రధాన కార్భరంగంగా ఆయన నాట నాటక నంగీత కళారంగాల్లో నిరంతరంగా చేస్తున్న 
కృషి నహృదయులందరికీ తెలిసినదే. నొప్పించక, వీలయినంత వరకూ మెప్టించుకుని 
తిరిగే నా చిరకాల మిత్రులు శ్రీ నుంకర కనకారావు. =డా. సి. నారాయణరెడ్డి 


కనకారావు స్నేహ పాత్రుడు నిరాడంబరుడు, నిగర్వి, ఎవర్షీ నొప్టించడు. మంచి మనసున్న 
వ్యక్తి విజయవాడలో వ్యక్తిగా కనకారావు స్థాపించినన్ని నంస్థలు, నక్రమంగా నడిపిన 
నంస్థలు మరెవ్వరూ చేయలేకపోయా రనడం అతిశయోక్తికాదు. అలంకారంకోనం 
మాత్రమే పదవిలో వుండడు. విశ్రాంతి ఎరుగని కార్యకర్త. బహుముఖంగా, పలు నంస్థలకు 
సేవ చేసినా హుందాగా వ్యవహరించిన వ్యక్తి. ఈనాడు పదవుల్లో ఉన్న ఎం.పి.లు, 


ఎం.ఎల్‌ఏ.ల కన్న ఎక్కువ సేవ చేసిన మంచి వ్యక్తి. - డా. మిక్కిలినేని రాధాక్ళష్టమూర్తి 


చిన్నతనంలోనే రంగస్థలం మీద పేరు తెచ్చుకొన్నారు. చిన్నన్టడే టాన్సిల్స్‌ వచ్చి ఆపరేషన్‌ 
జరిగి తియ్యని గొంతుదెబ్బతినకపోతే గొప్ట రంగన్థల నటుడు అయ్యేవాడు. మంచి తబలా 
వాద్యకారుడు. కళారనపిపానక్తుడు. కాబట్టి ఈ నాడు కళాజీవిగా రంగస్థల ప్రయోక్తగా 
రూపొందాడు. ఈయనలోని నటుడు మంరెందరో నటుల ఆవిర్భావానికి మూలకందమై 
దోహదం చేసింది. - “వ్యాసవిశారద' తుర్లపాటి కుటుంబరావు 


శ్రీ సుంకర కనకారావుకళారంగంలో చక్కని రనజ్ఞుడు. అరుజోదయా నాట్యమండలిని 
స్థాపించి, దాని పతాకం మీద ఒక చరిత్రను స్యష్టించగలిగాడు. ఈనాడు సినిమా 
వినీలాకాశంలో నక్షత్రాలుగా వెలుగొందుతున్న కొందరు వ్యక్తులు ఆయన ప్రాపు వల్లనే అలా 
రూపు దాల్టగలిగారు. ఆంధ్ర నాటక కళా పరిషత్‌ ఆధ్వర్యాన ఆయన ఎన్నో యాగాలను, 
యజ్ఞాలను విజయవాడలో చేశారు. తనవద్ద కల్పవృక్షం కామధేనువు లేకపోయినా వేల 
నంఖ్యలో విన్తరాకులు లేపాడు. అజ్ఞాత వరులందినీ నాటక కళా పరిషత్తులకు ఆవ్వోనించి 
వారి మీదపట్టు శాలువలు కప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాడు. 


జక నంన్థ. -డా. ఇంటూరి వెంకటేశ్వర్రావు 


మన జీవితం మన కోనం కాదు. ఇతరుల కోనం లలిత కళల అభ్యుత్తోన్నతి కోనం. నా 
నాటకం డైలాగును నిజజీవితంలో నిరూపించిన నిజమైన మిత్రుడు శ్రీ సుంకర కనకారావు. 
మాయా మర్మం తెలీని సామాన్య వ్యక్తి. నాటకాలు ఆడినా, ఆడించినా, నంగీత సభలు 
నిర్వహించినా విధి నిర్వహణలో సైనికుడుగానే మిగిలాడాయన. - రెంటాల గోపాలకృష్ణ 


కడ avs 


22 


గ 


టో 


క్‌ 


ఖే 


Bod తో 


శో 


జే 


శేఖ 


ay 
ఖే 


* లలిత కళారంగానికి అనవరతరం సేవలు చేసిన శ్రీ నుంకర ప్రశంసనీయుడు. వుత్త రైల్వే 
జంక్షన్‌గానున్న విజయవాడను లలిత కళల నంగీత నాట జంక్షన్‌గా మలచిన నుంకర 


ధన్యజీవి. = ఆవుల సాంబశివరావు 


౫ పలునాటక సంఘాలకు సెక్రటరీగా వుండి, ఎంతో డబ్బు ఖర్చుపెట్టి చాలామంది ఆర్జిన్టులకు 
న్ఫూర్తి నిచ్చేవాడు. నాటక కళాపరిషత్‌ న్మ్యూటినీ జడ్జిగా వ్యవహరించేవాడు. 
= డాయమ్‌, ఆర్‌. అప్పారావు 


౫* రమారమి 40౦0 సంవత్సరాపాటు శ్రీ కనకారావు ఆంధ్రనాటక కళాపరిషత్‌లో నాకు 
నహచరులు. ఆయన దీక్ష కార్భదక్షతలు ప్రశంననీయులు. - వనల సూర్య చంద్రరావు 


* చిరకాల మిత్రులు శ్రేయోభిలాషి రంగన్ధ్థలానికి ఆయన సేవలు చిరస్మరణీయాలు. 
రాష్ట్రానికి ఆయన సేవలు చిరకాలం లభించాలని నా ఆకాంక్ష- డౌ, ఎన్‌.టి. రామారావు 


* అరుణోదయ సంగీత నాట్యమండలి, హిందూస్తానీ నంగీత నాట్యమండలి వంటి ప్రముఖ 
సాంస్కృతిక సంస్థలను రూపొందించి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే 
గాక, ఎంతో మంది కళాకారులకు ఆలంబనగా, ఆలనాబలంగా ఎనలేని సహకారాన్ని 
అందించారు. వ్యక్తిగా నహ్యదయత, వ్యవస్థకు చేయూత అంటియడం ఆయన స్వాభావిక 
లక్షణాలు. ఆయనను గౌరవించడం, నన్మానించడం అంటే సాంఘిక రంగానికి, 
కళారంగానికి గౌరవం, సన్మానం చేయడమన్నమాట. - శ్రీమతి జమునా రమణారావు 


౫% మంచి మిత్రుడు, మంచి కళాకారుడు, కార్యదీక్ష పట్టుదల గల ఆర్గనైజరు. అన్నిటికీ 
మించి స్వార్థం లేని మనిషి ఈయన సేవలు కనీసం ఇంకా 60 పళ్ళ వుంటే నాటక రంగ 
భవిష్యత్తు ఎలా వుంటుందో అని కళాకారుడుగా నేను భావనాలోకంలోకి వెళ్ళిపోతున్నాను 

= జెవి. సోమయాజులు 


*ఓ శ్రీ సుంకర నేత్యత్వంలో అరుణోదయ వారి 'పన్లొో నాటక ప్రదర్శన చూశాను. గొప్ప 
ప్రదర్శన. ఇలాంటి మంచి నాటకాలు మరెన్నో నుంకం బ్రదర్శించాలని నా ఆకాంక్ష 


-డాః నీలం సంజీవరెడ్డి 


* ఆం.ప్ర. నంగీత నాటక అకాడమీలో అర్ధిక సంఘ సభ్యులుగా ఆయన నాకు ఎంతో 
నహకరించారు. మంచి వ్యక్తి, కార్యశీలి దక్షుడు, నా శుభాకాంక్షలు.-డాః మర్రి చెన్నారెడ్డి 


1 న్స్‌ న్స్‌ 5 కె క న్స్‌ గ్‌ స్స్‌ 5 2 న స్స్‌ ట్స్‌ న్డ్‌ స్ట స్ట్‌ స్స్‌ స్ట్‌ 3 , A) స్స్‌ 5 A ల్సి ల్ని క్తి 3 ట్స స్స్‌ స్ట్‌ న్డ్‌ 
“తో. ల టట POA టల టో పలల తల్‌ నలా det 3 ఓ “కల తో a స రం కట్‌! -టో. లన LLP శ Pa a Wa Pay కట్‌; టో. “Hap Wap. గీ కట్‌ “ar Pay Pa 
TPP TENET PTT PTPI PT PPT PIP TNT ERP RP RP RE NE ణి గ టట 


23 


* కాంగ్రెస్‌ పార్టీకి మిత్రులు శ్రీ సుంర కనకారావు ఎంతసేవ చేశారో, రంగ న్థల నాటకానికి 
నంగీత ప్రపంఆనికి అంతకంటే ఇను మిక్కిలి సేవ చెశారు యువత ఆయన దగ్గర నుండి 


నేర్షకోవలసింది చాలా వుంది. కోట్ల విజయభాస్కరరెడ్డి 


* 40 ఏళ్ళగా నాకు పరిచయం వున్న వ్యక్తి శ్రీ సుంకర కనకారావు. సంగీత, రంగస్థల సేవల్లో 
కాకలు దీరిన కాంగ్రెస్‌ యోధుడు, విజయవాడలో ఆయన జయప్రదంగా నిర్వహించని 
కార్యక్రమం అంటూ లేదు. నాకు ఎంతో ఆప్పుడు. - జి. ఎస్‌. రాజు 


* చిరునవ్వుతో, నిశ్శబ్దంగా కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించే కార్యకుశలుడు. 
చిరంజీవి నుంకర కనకారావు. సాంఘిక, సాంస్కృతిక రంగాల సేవలో నిష్ణాతుడు, నిండా 
మునిగినవాడు. - కవి సొమ్రాట్‌ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ 


* అరుణోదయ నాట్టమండలి 1945 నుండి ఆదర్శప్రాయంగా కళాసేవ చేస్తున్నది ఈ 
మండలిని 58లో దర్శించాను. ఈ మండలి వారు భారతీయ కళలను నూతన మార్ల్హములలో 
పోషించుచు, ఆంధ్రుల కళావైదుష్యమును పెంపొందింప చేయుచున్నారు. నా 
అభినందనలు. - బూర్గుల రామకృష్ణారావు 

*౫ మొదటినుండీ నా సహచరుడు, కళా, సాంస్యృతిక రంగాలతో పాటు, కాంగ్రెస్‌కు 
నిబద్ధమైన కార్యకర్తగా శ్రీ సుంకర కనకారావు నాకు ఆత్మీయుడు /విశాలాంధ్రోద్యమంలో 
నాతోపాటు తీవ్ర కృషి చేనిన వ్యక్తి - అయ్యదేవర కాళేశ్వరరావు 


* గత 60 ఏళ్ళపైగా కళాసేవలోనూ, 50 ఏళ్ళపైగా నంఘ సేవలోనూ నిమగ్నుడై, విజయవాడ 
నగర సాంస్కృతిక ప్రముఖుడుగా, ప్రతినిధిగా నిస్వార్థసేవకు అంకితమైనవాడు శ్రీ 
కనకారావు. - కెవి. గోపాలస్వామి నాయుడు 


* కాంగ్రెస్‌ క్రియాశీల కార్యకర్తగా, లలిత కళల పురోభివృద్ధికి కృషిచేసిన సాంఘిక, సాంస్కృతిక 
కార్యకర్తగా శ్రీ కనకారావు నాకు బాగా పరిచయమున్న ప్రజ్ఞావంతుడు. 


- కాసు బ్రహ్మానందరెడ్డి. 


*. విజయవాడ పట్టణానికి ప్రశంననీయమైన సేవలు చేసిన, చేస్తున్న ఉత్తముడు శ్రీ నుంకర 
= దొకెఎల్‌రావు 


హన FY య త న తంతి త BLY ve Vs ve VV VV Ys తననీ L387 om 
Tes Fae at ae” eV గర Fy, ల Tr Pe ae tam, bas ae” ae? Fey VY BV తట Ba తతా ల WV 
హంత MILI ACY FDIC IRTP IR IPI RPP PPP PIPE IPA EG 


24 


Fa FY VeV VY శాం BY బల! 
CLP TPC 





అరుతోదయ నంగీత నాట్యమండలి చేసిన కళాసేవ ప్రశంసనీయం. ఇంకా ప్రశస్తమయిన 
సేవ చేయాలని, చేస్తుందని, నా విశ్వాసం శ్రీ నుంకరకు అభినందనలు. 
= పాకాల రాజమన్నారు 







కళలు ఆధ్యాత్మికతకు సోపానాలు. కళారంగం, నాదబ్రహ్మోపాననా సేవలో శ్రీ సుంకర 
కనకారావు పునీతులయ్యారు. నా శుభాశీన్నలు -డాః సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 






నుంకర కనకారావు త్యాగం, నిస్వార్థ సేవా తత్స్చరతలకు ప్రతీకగా చెప్పుకోదగిన వ్యక్తి. ఆంధ్ర 
రాష్ట్రంలో లలిత కళారంగానికి విశిష్టమైన సేవలు చేసిన కళాకారుడు. 
- పెండేకంటి వెంకట సుబ్బయ్య 








ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక రంగాభివృద్ధికి యాభైపళ్టకు పైగా ఆంధ్ర నంగీత నాటక 
అకాడమ్‌ ఆంధ్ర నాటక కళా పరిషత్‌, ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీల ద్వారా ఎనలేని సేవ 
చేసిన వారు శ్రీ నుంకర కనకారావు. - మండలి వెంకట కృష్ణారావు 








శీ అరుజోదయ వార్చికోత్సవాల్లో రెండు సార్లు నేను పాల్గొనడం. పురోగతిని సమీక్షించడం 
జరిగింది. ఈ సంస్ధ నిర్వాహకులు శ్రీ కనకరావు అక్ష్యశుద్ధి, కార్యటీక్ష ప్రజ్ఞా ప్రాభవాలు 
సంకు శ్రీ రామ రక్ష - నార్ల వెంకటేశ్వరరావు. 







© : 434644 
WITH BEST COMPLIMENTS 


SUNDEEP AUTOMOBILES 


DEALERS: AUTOMOBILES & TRACTOR SPARES 
PROPRIETOR: 5.0. PRASAD 







FROM: 














RESIDENCE ; SHOP. 






ANANDA BHAVAN NO.9, SREEDEVI COMPLEX, 
CHALLAPALLIVARI! STREET, DURGAIAH STREET, 
SATYANARAYANA PURAM JD HOSPITAL ROAD, 






VHAYAWADA - 520 011 PHONE'* 634644 VIJAYAWADA - 520 002 





a 


గ శల ల న -. గ్‌ టల లలు రిల గిం ల త లె లం నెల లి స్స ల నిం నెల tea maa నిల లం నిం aa నలం తం తెల లం నంత 
తం త ఇ లో ఈ లల ల త Say Vay Vat Vay Vey Vat జో. కోలు. కం Vay Wary హోం. రో. ర bY లో. Ba Va 
NAN AA ARN ACH ANANSI ONAN టో లోల లన న 


25 





Sri Sunkara Kanaka Rao is not an individual 
but an institution. His silent, selfless, services in the 
fields of social, culture and politics since 1942 are 
commendable. Humility has been his greatest virtue. 
He neverwooed for any covetable positions. His face 
wreathed in genial smiles, spread the message of 
service to people of all caste, creed and colour. 
Although he wrote no books he did many things worth 
writing. His flair for documentation since five decades 
is worth mentioning. 

Sri Sunkara Kanak. Rao was bom on 13th 
October 1923 in a middle class family at Vijayawada 
As Astrologers predict, October born always move 
with great people and do great things. Mr. Kanaka 
Rao moved with Mahatma Gandhi, Subhas Chandra 
Bose, Lal Bahadur Sastry, Jaya Prakash Narayan, 
Jawaharlal Nehru, Smt.indira Gandhi, Morarji Desai, 
Prakasam Pantulu, Kamara) Nadar, Dr. Pattabhi 
Seetaramarah etc. He earned name and not money. 
He never utilsed the opportunities he got, his selfless 
services did not pay him dividends. 

At the age of thirteen he plunged into the field 
of Fine Arts and after six years he entered politics, 
having been inspired by Mahatma Gandhi's Quit 
India Movement in 1942, is very active in the field of 
politics, arts and social services Mr. Kanaka Rao is 
self-made man 


Dinstinguished Persons who participated in his 
5006141, Culture and Political activities : 

On the political field he had contacts with 
stalwarts like Mahatma Gandhiji, Jawaharlal Nehru, 
Smt. Indira Gandhi; Rajeev Gandhi, Sir.S 
Radhakrishna, V.V. Giri, Babu Rajendra Prasad, Lal 
Bahadur Sastry, Pandit Govinda Vallabh Pant, Babu 
Jagjeevan Ram, Dr. Bhogaraju Pattabhi 
Seetharamaiah, Dr.N. Sanjeeva Reddy, Sri R. 
Venkatraman, Sri Shankar Dayal Sharma, Sri P.V. 
Narasimha Rao, (P.M } Prakasam Pantulu, 


BRL MTR AR eR TR గ! 
APNE TOPE IPICE 


26 


Kalapraveena KANAKA RAO 
Patriot And Connoisseur 


By 
Kalasaraswati, Telugu Velugu 
Turlapati Kutumbarao, B.A , 
"JOURNALIST" 
VIJAYAWADA - 520 010 


Dr.B.Gopala Reddy, Burgula Ramakrishna Rao, 
Dr K.L. Rao, Kamaraj Nadar, P.V. Rajamannar, T. 
Anjaiah, Jalagam Vengala Rao, Kala Venkata Rao, 
Kasu Brahmananda Reddy, Ayyadevara Kaleswara 
Rao, Justice Kanda Bheema Sankaram, Justice 
Avula Sambasiva Rao, Sri గ. Vijayabhaskara Reddy, 
M.L. Potedar, Vavilala Gopala Krishnaiah, Madhav 
Rao Scindia, V. సీ. Gadgil, Ajit Kumar Panja, P.V. 
Rangaiah Naidu, Kamaluddin Ahmad, M.R. Appa 
Rao, G. Venkataswami, Era Anbarasu, Pendekanti 
Venkata Subbaiah, P. Siva Sankar, V.B. Raju, K. 
Rosaiah, Kona Prabhakara Rao, P. Upendra, Vadde 
Sobhanadreeswara Rao, G.S. Raju, K.P. Reddaih, 
Dr. Mallu Ravi, Prof. N.G. Ranga, Dr.M. Chenna 
Reddy, N. Janardhan Reddy, Nadella Bhaskara Rao, 
Bhavanam Venkatram and host of other luminaries 
on the firmament of politics. 

Satavadhani Challapalli Venkata Sastry, 
Pingali Laxmi Kantam Kavi, Kavisamrat Viswanadha 
Satyanarayana, Gurram Jashuva, Dr Chiluxuri 
Narayana Rao, Vedanta Kavi, Jandhyala Papaiah 
Sastry, Jammalmadaka Madhavarama Sarma, Narla 
Venkateswara Rao, Tripuraneni Gopichand, 
Jonnalagadda Satyanarayana, L.V. Prasad, H.M. 
Reddi, B.N. Reddy, ChittorV Nagaiah, Addanki Sree 
Rama Murthy, S.V. Ranga Rao, ౧ Suri Babu, N.T. 
Rama Rao, Akkinen! Nageswara Rao, గ. Jaggaiah, 
Savithri; Jamuna, Waheeda Rehman, Dr.P. 
Bhanumathi, Hemamalini, Yamini Krishnamurthy, Prof 
Vinayaka Rao, Patwardhan, J.L. Renade, Pandit 
Narayan Rao Vyas, V. Santharam, Pruhdviraj Kapoor, 
Ravi Shankar, Roshnnara Begum, Bade Gulam 
Allikhan, Amba Prasad, Shark Davood, Pandit Jes 
Raj, Parupall Ramakrishnaiah Pantulu, Dr.M.Bala 
Murali Krishna, Padmasri Stanam Narasimha 
Rao,Banda Kanaka Lingeswara ౧౬౦, Prof. Dwaram 
Venkataswami Naidu, Ustad 5815౧012 Khan, 5.5. 
Vasa, Praveen, Sultana, Acharya Atreya, Sundarlal 


Ml /' 


ష్‌ 0 n ఖా వ శ్వా | 5 గ) » గ) న్‌ n PD np ఫా! pt లా sn ల్‌ 5 PD bs PU ఏ A) న్ని pe గి Fr గ్‌ ' 
Vee ry లల క Vat VaV జ రండ VaY VV BV VaV eV Va V Ua, YBa Va Bay, కో, 
RETEST PPT ETC CTT PCP CPAP PICS OCG 


i TTT TTT TE GT తానా లంతదాల తాలాలు 


Dinstinguished persons who participated in his 
felicitations and on the occasion of the 
Shastipoorthi Celebration : 

Justice Avula Sambasiva Rao, M.R. Appa Rao, 
Dr. Bezawada Gopala Reddy, Dr. C. Narayana 
Reddy, Kavisamrat Viswanadha Satyanarayana, 
Kona Prabhakar Rao, గ. Rosaiah, D. Munswami, |. 
Ramakrishna Raju, గ. Gopala Swami Naidu, 
Pasala Suryachandra Rao, Smt. Jamuna, A.R. 
Krishna, Turlapati Kutumba Rao, M.S. Moorthy, 
Dr.B. Krishnam Raju, 5. Rajeswara Rao, 
ChedalavadaPitchaiah, J.V. Somayajulu, G.S. Raju, 
Bhayyana Bheemaiah, M. Prahlada Rao, B. Govinda 
Raju, Achanta Venkata Ratnam Naidu, Shanmuki 
Anjaneya Raju, Pisapati Narasimha Murthy, R. 
Srinivasan, S.A.V. Sastry, B.V. Ranga Rao, Rentala 
Gopala Krishna, Dulipala, Krishna Sastry, Dr. 
Jandhyala Mahati Sankar, Kakaraparti 
Bhavanarayana Sreshti, Dr. T.V.S. Chalapati Rao, 
Dr. Jandyala Dakshina Murthy, A.G M. Somayajulu, 
Midde Rama Krishna Rao, Dr. N. Satyanarayana, 
G. Kamaraj. 


Memorable events in which Sunkara Kanaka 
Rao participated : 

1942 Joined the Quit India Movement of 
Mahatma Gandhi. 

1945 Founder Secretary of Dr. Pattabhi 
Grandhalayam. Founder Secretary of Arunodaya 
Sangeeta Natya Mandali & Hindustan Sangeeta 
Mandali. Organised Drama, Dance and Music 
programmes all over Andhra Pradesh. 

1947-1948 Founder of the National Art Theatre 
Arunodaya Natya Mandali through which many 
Artists like N.T. Rama Rao, D. Venugopal, K.V.S. 
Sharma, Vejendla, Jaggaiah, Savitri, Vahida 
Rehman Nirmala entered the Film -Field. 

1948 Founder Member of National Railway Men's 
Association now called All IndiaRailway Employees 
Sangh. 

1952 Participated in Khadrala Youth Camp in 
Himachal Pradesh for 40 days. Camp was 
inaugurated by Smt. Indira Gandhi. 

1955 Aitended as adelegate to Avadi Congress, 
Madras presided by SriJawaharlal Nehru. 

1955-56 Actively participated the Visalandhra 
Movement for formation of Andhra Pradesh State, 
organised by Sri Ayyadevara Kaleswara Rao. 

1957-67 He was the Member of Andhra Pradesh 
Sangeetha Nataka Academy (Govt. of A.P.) 


న్స్‌ yp A sy A) pf ౧ ల్ని ర క్తి ర A p A pf ల్లీ గల్‌ గల్‌! గ్‌ గ్‌ గల్‌ కల గి ల కే py గ 2 9 గ! గ నల R WOR LR ఉం 
Pe VEY WY యా యానం సారి Fat Va Vad Vay య bay Vay Fay Hay ar Var aes Var Pas ba, Ha 
IS SINAN CEN AON CAN ANNAN AEN ACNE ఆక త యట 


27 


1960-64 He was the Member of Andhra Pradesh 
Congress Committee. 

1962 Organised as the General Secretary of the 
Reception Committee of A.P. Youth Congress 
Convention presided by Smt. Indira Gandhi in 
Vijayawada. Then CM is Sri D. Sangeevaiah. 

1964 Took Active part inthe formation of the South 
Central Railway Zone at Secunderabad under the 
leadership of Dr.K. Achamamba, M.P. 

1965-66 Took Active part asthe General Secretary 
for National Defence Fund-Toured with SriN.T. Rama 
Rao, presented Cheque to Sri Lal Bahadur Sastri, the 
then Prime Minister of India at Hyderabad.. 

1967-1977 As a Member of Zonal Railway 
Consultative Committee of South Central Railway 
toured complete 5.0. Railway Zone. 

1967-69 He was the President of Krishna District 
Weight Lifters Association. He was founded the 
present Maruti Vyayamasala at Satyanarayanapuram, 
Vijayawada. 

1969 As General Secretary of Vijayawada Fruit 
Commission Merchants Association, he took very 
keen interestinthe construction of Vijayawada Mango 
Marketfor which foundation stone laid by Dr.K.L. Rao 
and Dr. Ram Subhag Singh then Ministerfor Railways 
presided. 

1970 He is the General Secretary for All India 
Federation of Minorities and Weaker Sections 
Convention presided by D. Sanjivaiah at Guntur. 

1970 As a delegate attended A ! C.C. Session at 
Bombay presided by Smt. Indira Gandhi. 

1970-72 Responsible for introduction of Krishna 
and Golconda Express trains as well as Konark 
express and also Madras to Howrah Express train. 

1972 Unanimously elected as a Member of the 
National Railway Users Consultative Council, New 
Delhifromthe South Central Railway Zone. He toured 
Madurai, Tiruvrennamalai, Cochin, Ooty, 
Rameswaram, Kanyakumari, Bangalore, Coimbatore 
etc. on conducted tour of South Central Railway Zone 
to Goa, Aurangabad, Poona and Kolhapur Pandarpur, 
etc 

1975 As President of Vijayawada, Fruit 
Commission Merchants Association Mango Market 
was inaugurated by Sri J.Vengal Rao the then Chief 
Minister of Andhra Pradesh in 1975. Now all the fruits 
shops have been shifted to this Mango Market at 
Kedareswarpet, Mr. Kanaka Rao is responsible for 
runing Mango specials to New Delhi. 


py భి 2 My py Py 9 7D a 
తో. -టో hf. టో కా 
DARN ARN ANA at 


కనాన ఖా EE EPS TT EE ED BI ET FD ER GED ER RSP BEE BD TPE BE DEBT EEE ET 


As member of the trust Board of Sri Durga 
Malleswara Swamivarla Devasthanam he was 
responsible for the introduction of Mini Bus for the 
facility of Pilgrims who visit thetemple andforerection 
of sheds on the hill to protect Pilgrims from Sun and 
rain. 

1976 He underwent training for ten days at New 
Delhi in the National Institute of Social Studies and 
Research for Political Cause which was inaugurated 
by the Prime Minister Smt. Indira Gandhi. 

1976 He is the honorary President of Andhra 
Pradesh Fruitsand vegetables Merchants Association 
Hyderabad and also Vijayawada Fruit Commission 
Merchants Association. He is the Life-member of 
Andhra Nataka Parishat, Andhra Arts Academy and 
Kanaka Durga Kalasamithi and also President of 
Vijayavani Kala Saniithi. 

1977 He has served the Cyclone affected people 
at Avanigadda in Andhra Pradesh rendered relief to 
the people. 

in 1980, we was falicitated and was awarded 
"Kaloddharaka" Title by Andhra Nataka Kala Parishad 
atVisakhapainam. 

Sri Tyagaraja Gana sabha (Regd) Hyderabad 
felicitated him with "KALATAPASWI" Title. 

In 1992, he was nominated as member of Regional. 
Filure cencor Board, Hyderabad, by Ministry or 
Information and Broadserting the Minister beeing 
Mr.Sangeeva. 

1980 As special invitee he has attended 4.1.0.0. 
(1) Session at New Delhi presided by Smit. Indira 
Gandh:. 

1982 As the Vice-President of the Andhra Pradesh 
Nataka Academy he was responsible for staging the 
Purani, Historical, modern and folk dramas all over 
the State, inaugurated by the then Chief Minister Sri 
T. Anjaiah. 

1983 He was nominated by Swamy Harinarayanaji 
Chairman of Central Bharat Sevak Samaj, New Delhi 
as Chairman of Andhra Pradesh Bharat Sevak Samaj 
Hyderabad and he took active part in various 
development activities. 

1984-85 He was responsible for introduction of 
Parcel Special Trains for transporting Mangoes from 
Vijayawadato Naya Azadpur under frieght forwarding 
scheme of South Central Railway. 

1985 As General Secretary of the Local Organising 
Committe, Vijayawada, conducted from 19th 
November, '85 to 24th December, '85 Roopavani 
"Jaatiki Oopiri Swatantram" organised by the Song 
and Drama Division, Ministry of Information & 


Broadcasting, Government of India, the Light and . 


7” Fra Y, 
ల 


eR తంతి కన కయన్‌ నయన్‌ కింనాన కయ్‌ యన్‌ BV BY BY యానం 
CRANSTON CINCH 


Sound programme of the India's Freedom 510406 
under the Chairmanship of Sri G.S. Raju, for ౪౧౧101 
the script was written by Dr. C. Narayana Reddy. 

1986 He was appointed as Vice-President ol 
Vijayawada City Congress Committee by APCC (1) 
President Sri Jalagam Vengal Rao. 

1986 He was nominated as Member Zonal Railway 
Users Consultative Committee of South Central 
Railway by Shri Madhav Rao Scindia. 

On 8-4-1966 Sunkara Kanaka Rao is appointed 
as Joint Convenor of Bharat Krishik Samaj Farmers 
Forum of India New Delhi by Sri K. Prabhakara 
Reddy, Ex. Minister Home & Finance Goverment of 
Andhra Pradesh & Executive Chairman of Bharat 
Krishik Samal. 

1987 He is nominated as Meember of All India 
Radio Programme Advisory Committee by Govt of 
India. 

25-3-1987 He met the then Prime Minister Sri 
Rajiv Gandhi and discussed the Political situation in 
A.P. at New Delhi. 

15-2-88 Sunkara Kanaka Rao attended the 15th 
National Convention of Bharat Krishik Samaj on 15th 
and 16th February, 1988 at Hyderabad presided by 
Sri Balram Jakhar, Speaker of Lok Sabha and 
inaugurated by Prime Minister of India Shri Rajiv 
Gandhi Shrimati Kumudben Joshi, Governor of 
Andhra Pradesh, Sri Jalagam Vengala Rao, Union 
Minister for Industries, Shri Bhajanlal, Union Minister 
for Agriculture, Prof: N.G. Ranga, M.P. & Deputy 
Leader of Goveernorof Maharashtra, ShriM. Chenna 
Reddy, Former Chief Minister of Andhra Pradesh 
participated in this function. 

1౧1988 Mr. Kanaka Rao was nominiedas Member 
of Zonal Railway users Committee by the Minister for 
Railways Mr. Madhava Rao sindhia. 

In 1983, he was awarded "KALAPRAVEENA" BY 
Andhra Pradesh Nataka Academy Hyderabad. 

In 1986 we was felicitated and was adwarded 
"KALODDHARAKA" Tittle by Andhra nataka 
Kalapanishad at Visakhapatanam. 

Sri "Tyasasaja Gana Shabha (Regd) Hyderbad 
felicitated him with "KALATAPASWI" Tittle. 

1౧) 1992, he was nominated as Memberof Regional 
Films Cencer Board, Hyderabad by Ministry of 
Information and Broadgasting The minister being 
Mr. Sangeevaiah. 

In August, 1992 he was appointted as Director of 
A. P. State Co - operative Consimers Federation 
LTD., {(FEDCON), by the Govt of Andhra Pradesh. 

in 1990 he participated in All India Telugu 
Mahasabhalu at Banglore. Mr. Sankar Dayal Sarnia 


pf 5 J షట్‌ > క్తి న్స్‌ లి స్స్‌ 1 ్స్‌ 0 కై 5 A) ర్స 
జా లోవ ల్‌ టో, కో టో “తో తల లోల ల Bel Sa def కోవాలో లోనా. 
mm నూ సంద పంట 


the then vice-President of India presided over the 
function. He participated in Drama seminar on 
Telugu Nataka Rangam. 

On 20th July 1991, Hyderabad Doordarshan 
interviewed him in the suject of "50 years of Telugu 
Drama." 

In 1994, 3rd of April Mr. S. Kanaka Rao received 
“Puraskar' by the Madras Telugu Academy Underthe 
Presidentship of The Chief Minister of A. ౧. State 
Mr. Kotla Vijaya BHaskar Reddy. Dr. Akkineni was 
also on the dias. 

On the eve of 3years completion of our Prime 
Minister Mr. P. ౪. MNarasimha Rao, Mr. Kanaka 
Rao was honoured by Mr. గ. V. Raghunatha Reddy 
Hon'ble Governor of West-Bengal, Sri. KRISHNA 
KANTH (GOVERNOR OF A. ౧) And Mr. గ. 
ROSSAISH Finance Minister, Government of A. P. 
This function was organised by Sri. Ramana Murthy. 

in 1988 Mr. Kanaka Rao was nominated as 
Member of Zonal Railway users Committee in the 
Minister for Railways Mr. Madhava Rao Sindhia. 

In 1983, he was awarded "KALAPRAVEENA" 
ByAndhra Pradesh Nataka Academy, Hyderabad. 

In August, 1992 he was appounted as Director of 
A.P. State Co-operative Consumers Federation 
LTD., (Fedcon), by the Govt of Andhra Pradesh. 

During 1990, he Participeted in All India Telugu 
Mahasabhalu at Bangalore. Mr. Sankar Dayal Serma 
the then vice - President of India presided over the 


న్‌ న VaV OLY FLY VY BV BLY, 
గూ యయా యాగా గాగ 


ea Y VV గరం. eV Pat BY bm, 
ENON ATARI AK 


9 


న్స్‌ స్స స్ట్‌ 7 గె స్స గ్స్‌ న్‌ స్త స్స్‌ 3 న్స్‌ కా 
క త త ASR త టు త MOR HOR AOR తలో తో తోవ. 
TAINAN ATA INA NAINA ADNAN SDAIN 


function. He participeted in Drama Seminar on Telugu 
Nataka Rangam. 

On 20 the July 1991, Hyderabad Dooradarshan 
interviewed him in the subject of "50 years of Telugu 
Drama." 

In 1994, 3rd of Aprial Mr.s. Kanaka Rao Received 
"Puraskar" by the Medras Telugu Academy cender 
the Recident ship or the cheif Minister or A.P. state 
Mr Kotle Vijayabhasker reddy. Dr. AKKINENI was 
also on the Dias. 

On the eve of 3 years Completion of an 
primeminister Mr. P.V. Narasimha Rao, Mr. Kanaka 
Rao was honoured by Mr. K.V. Raghunatha Reddy 
Hon'ble Governer of West bengal, Sri. KRISHNA 
KANTH (Govermer of A.P}) And Mr. గ. Rossaiah 
Finance Minister, Govt- of. A.P. This function was 
organised by Sri Ramane Murthy. 

To Sum up, Sri Sunkara Rao a genius of many 
faceted personality is a staunch Nationalist. He is the 
cente of attraction in every field of activity with a wide 
range of friends and admirers that he had 1౧15 
Nationalist of the Socialist Cult is a living example to 
the people's participation in such activities. His life is 
asagaof sacrifice whichis an example to the posterity. 
His exemplary life deserves worthy citation of elevating 
him to the dizzy heights of glory for his supreme 
sacrifice for the noble cause of India's Independence 
forwhich he played a key role inthe Congress History 
of Andhra Pradesh. By virute of his great sacrifice. 
Sunkara Kanaka Rao deserves a 06111100 honour. 


PR 
చా 


స్త 
% 
గా 
నా 
సల లి గ్‌ లై క 
హానవాసోచోసైబానై 


గ 


MESSAGES 


Shr Kanaka Rao garu has been closely associated with various consultative 
bodies of the Raiiway and his dedicated service for the inprovement of 
Railway facilities to the public is indeed praise worthy. A born leader, 
endowed with tremendrous Organising ability, we has shown his mettle in 
cultural and social fields and has set a five example to the youth of the 
Krishna District through his untiring activities in the last 50 years. 


Shri KanakaRao has been the vanguard of Every movement connected with 
betterment of society and Andhra Pradesh in general and Krishna District in 
Particular should indeed be proud of having such a zealous and selfless 
worker. I wish shri Kanaka Rao many many Happy Returns of this momentous 
Day. 


R. SRINIVASAS 
General Manager, 
Northern Railway, 

New Delhi 


New Delhi | am happy to know that a publication of the life sketch of Sri 
Sunkara Kanaka Rao as well as Documentary Film are being made bringing 
out his multifanous activities in Cultural, Social and other fields. Sri Kanaka 
Rao has been closely associated with various Consultative Committiees of 
the Railways and has taken active interest in the development of Rail 
facilities in the best interest of Rail users. | convey my good wishes to Sn 
Sunkara Rao on this occasion. 


D.S. RAO 
Divisional Railway Manager 
South Central Railway, Vijayawada. 


I had the fortune of meeting Sri Sunkara Rao on a number of occasions 
during the last 15 years. He has brought rare integrity and a high degree of 
sincerity to all the diverse activities he has been associated with He 
epitomises decency and fairplay in to-day's world when such qualities are 
fading from the scene. Inspiring trust and being always ready with a helping 
hand, he has won friends and influenced people throughout the country His 
achievements in the vanous fields have earned him a place in the annals of 
time. | wish him a very very long, and prosperous life. 


S.K. MUDIGONDA 
Executive Director T. T., 
Railway Board, Rail Bhawan, 
Room No. 264 

New Delhi - 110 001 


LDR WER యాన WOR OR ER ER DR WR ER ER OR eR eR OR LR యాత AR SOR HOR ఉంచ RNR A 
PTT PPC PC గ యంగా రాం య్య రాంరాం రం తమా కం 


30 


* 





| am very happy to know that a fitting tribute is being paid to Sr Sunkara 
Kanaka Rao for his valuable services rendered to the public by publishing a 
life-sketch depicting his achievements during thae last 60 years. 

Endowed with cheerful disposition and genial temperament, he is used to 
presenting problems of rail users in true perspective in various meetings of 
Railway Consultative Committees and pursuing them their logical end. He 
has been instrumental in giving impetus to introduction of some of the new 
train services, slip coaches, dieselised Mango specials and other facilities 
keeping pace with the needs of time and aspirations of users. He has been 
maintaining close liason between Railways and Users to promote better 
understanding of Railways among rail users and present their genuine 
problems. 

I wish him all success in similar endeavours in future and commend the 
organisers for their efforts. 


S.A.V. SASTRY, 
Chief operating Manager, 
5.0. Railway 


Sri Sunkara Rao, Patriot and Connoisseur ! am happy to note that you are 
proposing to celebrate his 72nd birthday in a fitting manner. 

Sn Sunkara Kanaka Rao has been very closely associated with the South 
Central Railway and has been a valuable member of the Zonal Railway Users 
Consultative Committee He has rendered yeomen service for the Railway 
passengers and other users by his useful suggestions. | pray God that Sri 
Sunkara Kanaka Rao may be blessed with a long, happy and useful years so 
that he can contribute his further services in the progress of the nation. 

lam happy to join this occasion of commending the services of a patriot 


A.J. GURUSHANKAR 

Senior Deputy General Manager 
Secunderabad, 

S.C. Railway 


|am glad to participate in Arunodaya Sangeetha Natya Mandali Annivarsary 
celebrations in Vijayawada organised by Shri Sunkara Kanaka Rao, the 
Founder-Secretary of Arunodaya Sangeetha Natya Mandal! and | witnessed 
with great pleasure the performance of histoncal drama "PANNA" 

Shri Sunkara Rao Kanaka Rao is a votary of Fine Arts and a staunch 
Congress Man 


NEELAM SANJEEVA REDDY 
Chief Minister of Andhra Pradesh 


Sri Sunkara Kanaka Rao is a well known Social Worker and connected with 

many cultural organisations in Vijayawada Town besides a staunch Congress 

Man. He was previously associated himself with National and Zonal Railway 
Users Consultative Committee of S.C. Railway. 

JALAGAM VENGALA RAO 

Chief Minister of A.P. 


ల్స్‌ BTV Va VY Vr Y. 


Ff! 


స్‌ ర్స్‌ స్ట్‌ yA a లగి » 
Fa Y Pat లల ల జల Ba 


చ py భ్‌! np ల గ్‌ ల శ్‌ he న్‌ క్‌ న్న గ న్న 1 న్న n DJ "i hy JH Pp 
eV ue ల Vee Vee Ve VV యాని లయల కని నాని కానీ PR BR BIR HR BR WIRD లలో 
ASAE CA DNA ARN ACN ANA AC AANARN CNAN CANN ANSON CENA AT N AN ANAC NGG CANS CN ACOA 


- 


31 


Mr Sunkara Kanaka Rao is know to me atleast for the last two decades 
Eversince | know him, | know him as a Social Worker, patnot and very good 
hearted man. He 15 caim always smiling and silent in his work. One thing | 
certainly know he is not vain | wish him all success in his life. May Lord give 
him a very long life to be of service to the country. 


PADMA BHUSHAN KAVISAMRAT 
Dr Viswanadha Satyanarayana 


Sn Sunkara Kanaka Rao is one of my happy discovenes in Andhra Pradesh 

during my tour. | predict a high future for him. | shall be glad to know him 

personally. am sure that wherever is he will add strength to the Khadi and 
Village Industries Movement. 

With Best Wishes 

G. RAMACHANDRAM 

Chairman, Khad! & Village Industries Commission 

Bombay 


| hearitly compliment the multifaced personality Shri Sunkara Kanaka Rao 
who participated in Cultural, Social and Political fields. 


Dr. Sarvepalli Radha Krishna 
Vice- President of India. 


Shri Sunkara Kanaka Rao has been my colleague in the Congress work in 
Vijayawada for many years. He has also worked with zeal and enthusiasm in 
the Congress Committee and he is still an active Congress Worker. As the 
Secretary of Arunodaya Sangeetha Natya Mandali he has done yeomen 
service to the cause of music, dance and drama. He is himself a noteworthy 
actor. He is also a very cultured, patriotic active young man. 


A. KALESWARA RAO 
Hon'ble Speaker of Andhra Pradesh 
Legislative Assembly. 


Sri Sunkara Rao is know to me for several years as an active Congress 
Worker and as an active participant and promoter in several social and 
cultural activities. His association with several organisations- too numerous 
to mention has lent considerable strength to them. | wish him long and 
purposeful life. 


KASU BRAHMANANDA REDDY 
Chief Minister of Andhra Pradesh 






In1976Mr. Vengalrao 0.141. of Andhra 
Pradesh with Mr. S గ. Rao 


1962 Mr PV Narasimharao, 
Minister For Education, AP with 
Mr.SK Rao 


Rashtrapathi 
Neelam Sanjeevareddy 
on 25.7.1977 
At Rastrapathi Bhavan, New-Delhi 








జడ్‌ ఆర్‌ యుసి సి సభ్యునిగా ఎన్నికైన శ్రీ 
సుంకర కనుకారానుకు అభినందనసభ 
సర్వశ్రీ పింగళిలక్ష్మీకాంతకవి, 
ఒ.ఎస్‌ శ్రీనివాసరావు 
(రైల్వే డివిజనల్‌ సూపరింటెండెంట్‌ 
ఇవటూరి కోటేశ్వరరావులు 


ఇళ్లు శ Ay) $5 శ ౪: we * ? 
A స ww 
| క... | 


A. Pp, TINY AKADEML 





Rly. National Council Member 
Elected on the occassion prescribed 
by Sri SAV Sastry (Divisional 
Commercial Superintendent) 

Sri Shrif.l. Hussain 









MLE Ta 


బెంగుళూరులో జరిగిన నాటక అకాడమీ 
ఉత్సవాల్లో నర్వశ్రీ హరిరామజోగయ్య 
(ఆం.ప్రమంత్రి), ఎ రాధాకృష్ణరాజు, నుంకర 
కనకారావుగార్లు 


చల కో తయార కోవా చా కోయ క డా 
MST ఆ డే జే RE ERE శ ౪! 


ఇటీవల విజయవాడలో ఫ్రూట్స్‌ కమీషన్‌ 
మర్దంట్స్‌వారు సన్మానం చేసినష్టటి చిత్రం. 
రాష్టహోంశాఖామాత్యులు శ్రీ జలగం 
వెంగళరావు, శ్రీ నుంకర కనకారావు 
ఎన్‌.ఆర్‌.యు సి.సి. సభ్యులు ఏకగ్రీవంగా 
ఎన్నికైన సందర్భంలో చిత్రం 





కేంద్రమంత్రి డా॥ కరణ్‌సింగ్‌ రాష్ట్ర 
ప్రముఖులు శ్రీ వల్లూరి బసవరాజులతో 
శ్రీ సుంకర కనకారావు 





Hon'ble Minister 
Information and Broadcasting 


విజయవాడ టి.వ.న్దుడియో గురించి 
20-7-1599] స్వయంగా కలిసి టి.వి. 
న్టూడియో అనుమతి లభించింది. 


కళాప్రవీణ నుంకరకనకారావు న్యూఢిల్లీలో 
టి.వి. న్గుడియోకోనం కలిసినష్టటి ఫోటో 


శ + 
స్ట్‌ ల 
+ ఇ ఖై 

ME లి +! 
yt ఈ త్‌ 

య i 

PEEL 


ba 
HE} 
i 








mT Ved Fey Nat BV ny పోటా ల్‌ Pm” Va Va! Ha 
KYL VARY OOTY ONY HEY NLT శా ఈ 





అరుణోదయ నాట కళాకారిణులు 
షహీదా, వహీదారహమాన్‌ (ప్రఖ్యాత 


సినితారు సోదరీమణులు జవహర్‌ కళాప్రవీణ” బిరుదు ప్రదానంచేస్తూ విజయవాడలో శ్రీ కనకారావును 
టాకీన్‌లో 1950లో ప్రదర్శన నన్మానిస్తున్న “కళాభారతి శ్రీమతి జమునారమణారావు, జి.ఎస్‌ రాజు, 
సందర్భంగా బి కృష్ణంరాజు (కార్యదర్శి, ఆం ప్ర నాటక అకాడమీ) 





అరుణోదయలో కుమారి సావిత్రి (ప్రఖ్యాత 
సినీనటి) న్యత్యప్రదర్వనలో ఒకఘట్టం) 








ప్రఖ్యాతనటులు శ్రీ ప్యథ్విరాజ్‌కపూర్‌తో 
సుంకరకనకారావు 


నాకా PTT శ ా రాకా రాకా నాకా PN కాలాక కా కాకా కాకా నాకా PP ee ee ef 
తో శో “ఖా లో, క శో వా రోజా. లోథా లో “తూ ల శో, శో, శో లో లో, క -తో తో, =, క్‌ క కోకా. Hat లో, తో లోకాల లో జ FY లో. TR పాత రయ గనె క i 
PE EEE ERP PEPIN PET EEE CET PIPE PIPPI PICT EI CEI EIEN 


+ 





హైదరాబాద్‌లో ఫెడ్కాన్‌ సమావేశంలో శ్రీ డి నరసయ్య 
సుంకరకనకారావు (డైరెక్టర్‌) బి గోపాలరెడ్డి (మేనేజింగ్‌ డైరెక్టర్‌ 
శ్రీ ఎనుందరకుమార్‌ (జనరల్‌ మేనేజర్‌ శ్రీ రామచంద్రరెడ్డి జకరయ్య 
డైరెక్టర్స్‌ 





In 1962 Mr. S.K.RAO, organised as General Secretary of Reception Committee of A.P. Youth Congress 
convention presided by Smt. Indira Gandhi in Vijayawada. C.M. Sri Sanjeeaiah, Sri J.V. Narasinga Rao, 
Konda Lakshman Bapuji and others are also seen. 


ఖీ కొ క్‌ gp pf 
వ i a తో శో, పో తో త్‌ తో, పో mY mY rm. గజా నలా నాం లోనా! ర ల et Pe! PY నవా EY రొ Sar rT Sa 
ENE IPI SABC SRNR BREE BAP PPP NPC TEE IE IE 


yrs బ్యన్‌! 
క 


గ చస Ey ee 
a Tih ce a 





ఖద్రాల కాంగ్రెస్‌ రాజకీయ శిక్షణశాలలో యువకార్యకర్తలతో శ్రీమతి 
ఇందిరాగాంధీ, శ్రీ నుంకర కనకారావు ఈపాఠశాలలో శిక్షణ 
పొందిన స్వాతంత్ర సమరయోధుడు 





1976లో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి 
శ్రీ సిద్ధార్థశంకర్‌రాయ్‌తో స్వాతంత్ర్య 
సమరయోధుడు 
శ్రీ నుంకరకనకారావు 





Central Human Resourch Minister Shri P V. Narasimha Rao. 
introducing the Federation Members By S.K Rao At New Delhi 
(Minister's Res) 





కేంద్రమంత్రి శ్రీ పి శివశంకర్‌తో 
శ్రీ నుంకఠ కనకారావు 





Sri P.Venkata Subbaiah, Union Minister of State For Home with 
S.K.Rao at Vijayawada, Kanakarao's Residence 


సై HER Br) కో " జ కో క్‌ తో టో A AOA రసా రసా రాత “శో. Vay ళో టో, తో, “తాల SY తోశా గో ( ఖీ ర్త లలో లోలా. లోధా ల కోలో వాల లోల ల లోలా. లోకాల ఆ. లక. 
Pr Vr TL TS San Ca TC Sa Vt an WE Cat Want Want Van Sa aN CaN NE WANE ELE Cant WARS ARE Aen CAR Can CaN Vat Yan Can aN aN Sa ans Canty 





A P. Government Formation Day - Nov |, 1956 Governor Shn Trivedni 
Along with Dr. Sanjiva Reddy (CM) Ministers: Kala VenkataRao, V.B. 
Raju, Alapati Ventaramaiah, 5 Narayanappa, Tirupath! Raju 
MurtyRaju& S.K. Rao 








కేంద్రమంత్రి శ్రీ కెపి పంత్‌తో ఢిల్లిలో 
శ్రీ సుంకర కనకారావు 


In 1962 Sri 0. Sanjivaiah chief Minister of Andhra Pradesh with 
S. KANAKA RAO 








ta 


In 1952 Sri Dr. B.V. Keskar, Union Minister of State For 
Information&Braadcasting with Mr S.K Rao and Delegates of All 
India Youth Camp at Khadrala, Himachal Pradesh 

క నకుల! 


ల, 
న జె Srp Cg MCE 





Dr. Neelam Sanjiva Reddy's Birth Day Function 
at 11౧4021 (1958) 

(L To R) Shri Nadamuni reddy MLA, S.K Rao, 
Ministers Sri A. Balaramareddy, Shri N. 
Ramachandra Reddy, Dr. Neelam Snajiva 
Reddy {CM) Shn M. Lakshmi Narasaiah , 
ShriAC Subba Reddy, Shri Jagannadharaju 
(Chairman TDP) Dist Collector, etc. 


In 1982 Shri T. Anjaiah, C.M. of A.P with 
Mr. S.K Rao, Vice President of A.P. 
Nataka Academy in Hyderabad 





ఖద్రాల యూత్‌ కాంగ్రెస్‌యూత్‌ ప్రతినిధులకు 
తీన్‌మూర్తిభవన్‌లో ప్రధాని పండిత 

జవహర్‌లాల్‌ నెప్రూవిందుయిచ్చిన సందర్భంగా 

కనకారావుగారు తదితర ప్రతినిధులు (952) 











Hon'ble Minister Shri ౧౪ Narasimha Rao 
| (Human Resources) Along with federation of 
| chamber members in 1987 at his residence 
| at New Delhi - S.K. Rao sitting beside 





India's Teen Murty - President 

on 1952 Babu Rajendra 
Prasad, Pundit 
Jawaharlal Nehrujl, shn 
Govind Vallabh Pant, 
S K Rao at Rastrapathi 
Bhavan 





In 1972 Sr Dr K.L.Rao, Union Minister 
of state for Irrigation and Power with 
Mr. SK. Rao in New Delhi 





/ క్‌ ల గ! Vy? RQ Rn Re Ww ఖో 2 కలో కో RA డో a తో లో Vy a HO ay Hap 
END RADIAT యదలో AR కవల. 





Vijayawada Municipal Diamondjubilee 
Celebrations Presided by : ShriK. Kamaraj 
Nadar(MadrasC M.) Minister Brahmananda 
Reddy:& Chairman Gottipati Brahmaiah 
S.K Rao, Minister Mir Ahmed Ali Khan, 
Minister Lakshmi Narasaiah: Minister M.R. 
Appa Rao Minister Challapalli Raja, 
Chairman: Janab S.M.A. Kuddus 





విజయవాడ మునిసిపాలిటీ వజ్రోత్సవాల 
సందర్భంలో సభలో పాల్లొన్న శ్రీ నీలం 
సంజీవరెడ్డి, కామరాజనాడార్‌, 
కాసుబ్రహ్మానందరెడ్డిలతో 
శ్రీ సుంకర కనకారావు 





రాష్ట్రపతి డా.జాకీర్‌ హుస్సేన్‌ 
కేంద్రమంత్రి డా.కె ఎల్‌రావులె 
శ్రీ సుంకర కనకారావు 





, శక IR PES TY కాకా. శాక? శరా రకా చరక రక క I కాకా క ఈ వ ల కా వాం కాం కం లంత ఆల ల క కం క నాం ఆలా కా ve ఆన ve Vue 
ల చం పాగా టా TOE సో CEI CEP PT PICT PIS VI సట 


కేంద్ర రైల్వేమంత్రి శ్రీ హనుమంతయ్యతో 
నేషనల్‌ రైల్వేయూజర్స్‌ కన్లల్లేటివ్‌ కమిటీ 
సభ్యుల సమావేశం న్యూఢిల్లీలో. సభ్యులు 
శ్రీ సుంకర కనకారావును 
గూడ చిత్రంలో చూడవచ్చు 











1956ననంబరీలో విశాలాంధ్ర ఏర్పడిన సందర్భంగా 
నర్వశ్రీ కవిసామ్రాట్‌ విశ్వనాథనత్యనారయణ, 
బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి 
(ముఖ్మమంత్రి, దామోదరం సంజీవయ్య అల్లూరి 
నత్యనారాయణరాజు, ఎన్‌ బివివి పట్టాభి 
రామారావు, దేవులవల్లి రామానుజరావు, 
సి.నారాయణరెడ్డి, కాసుబ్రవ్మానందరెడ్డి, పెద్దిరెడ్డి 
తిమ్మారెడ్డి, చదలవాడ పిచ్చయ్య ప్రభృతులతో 
శ్రీ సుంకర కనకారావు 


నాల లజ Vay Bae Has, Va mY VY FY Fay Va సై 








విజయవాడ వచ్చిన సందర్భంగా 
“కళాప్రవీణొ సుంకర కనకారావుతో 
పద్మశ్రీ ఎన్‌ టి.రామారావు, 
నటసామ్రాట్‌ ఎస్వీరంగారావులు 





కనకారావు 56వ జన్మదినోళ్లన 
సన్మాన సభకు అధ్యక్షత వహించిన 
కవిసమ్తాట్‌ విశ్వనాధ సత్యనారాయణ 
దానశీలి 
శీ కాకరపర్తి భావన్నారాయణగార్లు 





1948లో తుఫానుబాధితుల సహాయార్థం 
శ్రీ పులిపాక రామచంద్రకాశ్యప 
రచన “నాదేశం” ప్రదర్శనలిచ్చిన 
అరుజోదయ నటీనటవర్లం. 
సర్వశ్రీ .వి.ఎన్‌.శర్మ, 
మెట్టా వెంకటేశ్వరరావు, పోలే పెద్దిశర్మ 
పార్వతి, శ్రీమతి రాజ్యం మొదలైనవారు 





LIA LOA BORA OA ROA ROA FRY we Pr టన Se V VV ve అ ye PV eV WV Var 
వూదా POE PEPPER ' 








ప్రఖ్యాత విద్వదృణి జమ్ములమడక 
మాధవరాయ శర్మగారికి అరుణోదయ 
నన్మానం. వేదికపై మన కనకారావు, 
శ్రీ మేకా రంగయ్యష్టారావుగార్లు మినిష్టర్‌ 





శ్రీనివానమహల్‌, విజయవాడలో 
“అరుణోదయ వార్షికోత్సవంలో పాల్గొన 
రాష్ట్రముణ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి 
రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు 
శ్రీ ఆర్‌.బి రామకృష్ణంరాజు, సంస్థ 
అధ్యక్షులు శ్రీ ఇంటూరి కోటేశ్వరరావు, 
కార్యదర్శి శ్రీ సుంకర కనకారావు 





శ్రీ కొంగర జద్గ్దయ్యను సినిమాల్లోకి 
పంపిస్తున్న సందర్భంగా అరుతోయ 
వీడ్కోలు సన్మాన సందర్భంగా నర్వశ్రీ 
పోలెపెద్ది శద్మ, మెట్టారామశాస్త్రి, 
కెవి.ఎన్‌ శర్మ, అడుసుమల్లి 
కృష్ణమోహనరావు, 
శ్రీమతి మల్లికాంబలతో శ్రీ కనకారావు 





LALA] THRE న TUE IVY VV er V ERY Pe Y VaV FeV VY BV VV Vie 
క ASE SELLS SSNS PPI BIOTIN SIPING 


FN 


(1A య యత రం Ve 
శంతి 


[|] 


HAY 
ea" 


న! 


Ay 


(a 
శో గు 


గ్గ) 


తో 
a a 


ళ్‌ 


VY టో 
శ! 


భీ 


స తో 
జ్‌ 


భ్‌ 


ల 
Cf 


గ 


are 


AY 


/. 
ఛ్‌ 


కీ, 





1964 నరసాపురం నాటక కళాపరిషత్‌లో 
“పనా నాటకం ప్రదర్శించి ప్రధమ 
బహుమతి అందుకున్న అరుణోదయ 
నటీనటవర్లం న్యాయ నిర్ణేతలు 
శ్రీయుతులు డి వి.సుబ్బారావు, 
ఇంటూరి వెంకటేశ్వరరావు, 
డా. గోవిందరాజుల సుబ్బారావు 
నాటక రచయిత 
శ్రీ కె.వి రామరాజు 





“పన్నా” విజయోత్ళవ సందర్భంగా 
అరుజోదయ నటీ,నటులతో 
శ్రీ సుంకర కనకారావు 
సర్వశ్రీ వెంపటి రాధాకృష్ణ, 
డి శివరామరాజు, కె విరామరాజు 
(రచయిత, జి. రత్మారావు, వేజెండ్ల 
సత్యనారాయణ (సినీదర్శకులు) 
శ్రీమతులు కోమలి, పద్మశ్రీ, జయశ్రీ, 
లక్ష, దినమణి తదితరులు 





గుడివాడలో జరిగిన ఆంధ్రనాటక 
కళాపరిషత్‌ పోటీల్లో 'వేమని 
ప్రదర్శించిన అరుజోదయ నటీనటవర్లం 
సర్వశ్రీ చిల్లర భావన్నారాయణ 
(రచయిత, సి. రామమోమనరావు, 
వేజెండ్ల సత్యనారాయణ (సినీదర్శకులు, 
శ్రీమతిరాణి, శ్రీమతి నాగరత్నమ్మ, 
మేకప్‌ రామచంద్రరావు, 
దర్శకులు శ్రీ నుంకరకనకారావు 










క్‌ / | ఆక ఆ. తనా AOA LOLA LN క్‌ అ ౯ వాతం శ క త ఆక టల త య (0 VV నో క క్‌ ue 
ఆంటి YY జబు గా లం పం పురం ల ప చస బని RN YT YC సే ఈ ఈ YY ECPI PTE PREPPING CR ICRC 






Arunodaya 12th Anniversary second day 
celebration under the President Ship of 
S.B.P.Pattabhi Ramarao, Education 
Minister of A.P., and Sri Pingali 
Lakshmikantam KaviSriD.V. Krishnaiah, 
and Ch. Pitchaiah and sri Sunkara 
Kanakarao in 1957 at SehensaMahal 





అరుణోదయ భరతనాట్యబ్యందం 
డాన్స్‌మాస్టర్‌ సుబ్రహ్మణ్యశాస్త్రి, 
సంగీతదర్శకులు రత్తారావు, వ్యవస్థాపక 
కార్యదర్శి నుంకర కనకారావు, 
నటీమణులు నటీమణులు, 
కుమారి సావిత్రి (సినీనటి, శకుంతల, 
చంద్రకళ, సుశీల, రాజ్యం ప్రభృతులు 
సావిత్రి సినీరంగ ప్రవేశ సందర్భంగా 
ఛాయాచిత్రం 





విజయవాడ లకీటాకీన్‌ అరుజోదయ 
వార్షికోత్సవ సందర్భంగా నివేదిక 
సమర్చిస్తున్న శీ కనకారావు వేదికపై 
భారత ఉపరాస్త్రపతి శ్రీ సర్వేపల్లి 
రాధాకృష్ణన్‌, రాష్ట్రఅసెంజ్లీ స్వీకర్‌ శ్రీ 
అయ్యదేవర కాకేశ్వరరావు, మునిసిపల్‌ 
ర్మన్‌ డా. జంధ్యాల దక్షిణామూర్తి, జస్టిన్‌ 
కందా భీమశంకరంగార్లుడాక్టర్‌ కె. 
అచ్చమాంబ (M.P.) 
వేదిక నలంకరించిన పెద్దలు 


Haw Y నో ar 


EVV టన! కట క mV AV VV eV Mav Bm ల 
CANDIDS PIPPI PIB PIP CET RPE 





వజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ నాటకోత్సవాల 
సందర్భంగా వ్యవహరించిన ఆహ్వాన 
సంఘం అధ్యక్షులు శ్రీ సి.ఎస్‌ శాస్త్రి 
(కృష్ణాజిల్లా కలెక్టర్‌, కార్యదర్శులు 
అం ఎన్‌ మూర్తి, సుంకరకనకారావులు 
సర్వశ్రీ ఎ ఆర్‌ కృష్ణ, బి కృష్ణంరాజు, 
పోతుకూచి సాంబశివరావు, 
రెంటాల గోపాలకృష్ణ 
గొల్లపూడి మారుతీరావు, మాచదినేని, 
రామన్నపంతులు, సుంకర ప్రభ్యతివర్ణం 





అ45లో అరుజోదయవారి ఆర్కెస్త్రా సర్వశ్రీ 
డి వేణుగోపాల్‌, ధర్మరాజు, అడుసుమిల్లి 
కృష్ణమోహన్‌, పి ప్రకాశరావు, 
మేకప్‌ రామచంద్రరావు, 
గుడిపాటి వసంతకుమార్‌ (ప్రఖ్యాత 
రచయిత చలంగారి అబ్బాయి, 
తాతారావు, రత్తారావు, సుబ్రహ్మణ్యం, 
వెంకటేశ్వరరావు, యాదగిరిలతో కార్యదర్శి 
సుంకర కనకారావు 





1950లో అరుణోదయ నంగీత 
నాట్యమండలి వార్షికోత్సవం సందర్భంలో 
చిత్రం ఈశ్వరమహల్‌ (నేటి రాధాటాకీన్‌), 
విజయవాడలో పాల్గొన్న సర్వశ్రీ నార్ల 
వెంకటేశ్వరరావు, సినీదర్శకులు త్రిపురనేని 
గోపీచంద్‌, ఎస్‌,రాజేశ్వరరావు, తుమ్మల 
సంజీవదేవ్‌, మిద్దెరామక్ళష్ణారావు, కొంగర 
జగ్దయ్య, జాస్తి, నారాయణరావు, నటీమణి 
కృష్ణకుమారి, ప్లేబాక్‌ గాయని జిక్కీ కృష్ణవేణి, 
సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి 
క్రీ కనకారావు ప్రభృతులు 





Bm 3 న గ్గ Poona h (1 é ళ్‌ Wyk 


BA ALTA ATA APIS ATTA Aa tri dean Ah a. AS Tht, తోడా Bae న్‌ న క క. Ry Fe కే : Tek క్ష ని ర 2 “సో 
చై (త్ర CHOC cp BE OC చం, జప డు CAD ద a a, Hart Fan Ba Eas Pas Way రో. Has లో Bm, Hav టో జో. డు టాకో లో YF. hap 


ర్‌ 







అరుణోదయటీము ఆకాశవాణి 
విజయవాడవారి బహిరంగ రంగస్థలంలో 
శ్రీబుచ్చిబాబు (శివరాజు వెంకట 
సుబ్బారావు) రచన “ఉమర్‌ ఖయ్యాం” 
ప్రదర్శన సందర్భంగా తీసిన గ్రూప్‌ ఫోటో 
శ్రీ కెవి.ఎన్‌. శర్మ, డి. శివరామరాజు, 
ఎం దుర్గాప్రసాద్‌, కవి రామరాజు, 
నిర్మల(సినీఆర్థిను ఉషాబాల, 
రామచంద్రారావు, రత్తారావు 


న RRP HN, “క కల 


1950లో విజయవాడ జవహర్‌ టాకీస్‌ | |||! 11111 TT 
(ప్రస్తుతం విజయటాకీస్‌లో అరుణోదయ | . SRT WIN Jey Mes 
వార్షికోత్సవాల్లో ప్రముఖులు సర్వశ్రీ | “క్‌! భఖ | 
అయ్యంకి వెంకటరమణయ్య పంతులు seal క్‌ 
కవసామ్రట్‌ విశ్వనాథ సత్యనారాయణ, 
డా చిలుకూరి నారాయణరావు, 
అఎండమూరి సత్యనారాయణ, దుక్కిపాటి 
మధుసూదనరావు, డి వ నరసరాజు, ఎల్లోజు 
మాధవాచార్యులు, ఉన్నవ గోపాల 
కృష్ణయ్యలతోనుంకర కనకారావు ప్రభృతులు 





అరుజోదయ సన్మానం పొందిన ప్రఖ్యాత 
చరిత్రకారులు డా చిలుకూరి 
నారాయణరావు (అనంతపురం) ఆచార్య 
ఆత్రేయ, బివి నరసింహారావులు, కొంగర 
జగ్గయ్య కుమారి సావిత్రి, డి వేణుగోపాల్‌, 
బేబీశేషు, సుశీల ప్రభృతులతో వ్యవస్థాపక 
కార్యదర్శి నుంకర తతా. 





కలయక టి 





ప 





Sri Avula sambasiva Rao Chief Justice A.P. Sri 14.౧. Apparao, Vice- 
Che ncellor Andhra University Dr.C.Narayana Reddy Sri Turlapati Kutumba 
Rao, at Sunkara Kanaka Rao's birth day function at Vijayawada 13-10- 
1978 


(1 ‘ee Wi is 


ia Hh, 1 
| నట 
whi: bis r= 

or: 
ail న (/ 

శ గ j ల ప i 

isi gy, వం. /| 

గ్‌ 


' UM 


మ (షప గ్‌ 


నన్‌ Shee FE 


1, 
Ru 31 tig 
Fit (0 లగ 


స్త. mn ; | స్‌ ahs nd as 3 


ఖీ ft iy A, శ fy, Pa |/ i 
ల ప! న గా వ్‌ EN: జ. జ 


Send Off to Shri N.T. Rama Rao to Cine Field in 1948 Vijayawada Along 
with 5.[. Rao Tnvikrama Rao. A. Pundari Kakshaiah Father of NTR 
Lakshmiah Choudary& G.Venkateswara Rao & Nageswara Rao 


fn a Ay 4 శ 
“| i షస సల 
fot yh 


శ 
టీక shy : 





| కక కలా చాత క. రో PV భక. భి. కి! ? g eV ee నంటి. రి mV Var 
SCEPC PCDI ACRE CECE ల Ce ద దూ వ్యా జస త్య EE are 5g వ Ce స్య SCE See తగ త జ లఘ Cg HCE రా MATCH 








సత్యనారాయణ 


లక్ష్మి, కుమార్‌, విజయ, 


ప్రసాద్‌, సుంకర కనకారావు, లసౌ॥లక్ష్మీనర్జమ్మ, కిశోర్‌ రెండవ వరున చి॥నంటీప్‌, నవీన, అనూష, వినయ్‌ 


నుజాత, 


ల్‌, దుర్గాప్రసాద్‌, 


ఎడమనుంచి కుటుంబనభ్యులు శ్రీ సుంకర అని 





1945లో శ్రీ సుంకర కనకారావు 





945లో శ్రీ సుంకర కనకరావు వివాహ 
సందర్దంగా చిత్రం 





శ్రీ కనకారావు షష్టిపూర్తి నన్మాన 
పురస్కారంగా హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో 
శ్రీ కృష్ణరాయబార నాటకం ప్రదర్శన 
నందర్భంగా శ్రీ కోన ప్రభాకరరావు, ఆచంట 
వెంకటరత్నం నాయుడు, ఐ.వి.రంగారావు, 
షణ్ముఖి ఆంజనేయరాజు, రామక్యష్ణంరాజుూ, 
కళాభారతి శ్రీమతిజమునా రమణారావు 





శ్రీ నుంకర కనకారావు షష్టిపూర్తి 
సందర్భంగా హైదరాబాద్‌ రవంధ్రభారతిలో 
జరిగిన సభలో రాష్ట్ర హోంమంత్రి శ్రీ కొణిజేటి 


రోశయ్య ప్రసంగిస్తున్న దృశ్యం 





ళా) గర్గ 1 
\ స 


| 
|] టో 
Ww క్‌ 


గ! 
\ 


ఐదుగురు సోదరులతో శ్రీ సుంకర కనకారావు 













విజయవాడలోని రోటరీ చిల్డన్స్‌ 
ఆడిటోరియంలోశ్రీ నుంకరకనకారావు 
షష్టిపూర్తి ఉత్సవం. ప్రసంగిస్తున్న 
ఎ.ఆర్‌.కృష్ణ, బి. కృష్ణంరాజులు, శ్రీ 
జి ఎస్‌.రాజు (సిరీస్‌) అధ్యక్షత 
వహించారు 


శీ కనకారావుగారి ఏకైక పుత్రిక చినా! భారతి వివాహ సందర్భంలో 
- విజయవాడలోని కృష్ణాజిల్లా రైన్‌మిల్లర్స్‌ హాల్లో (97| ఫిబ్రవరి 
ఆనాటి ముఖ్యమంత్రి శ్రికాసు బ్రహ్మానందరెడ్డి, ఆర్థికమంత్రి శ్రీ 
అనగాని భగవంతరావు, ఎస్‌.పి శ్రీ విజయరామారాను శ్రీ 
జి ఎస్‌.రాజా, శ్రీ నుంకరకనకారావు వరుడుచి॥ శ్రీనివాసరావులను 
ఈ చిత్రంలో చూడవచ్చు 


శ్రీ సుంకర కనకారావుగారి 
మనుమడు (పుత్రిక కుమారుడు 
చి॥రప్‌ంద్రబాబు, రాజమండ్రి 


క కాం కం క రక కం హా కాం కాం కాం రకం రకా. కా రకా కకం గం క ye VV క రట క ల క క eV ల ల ల ల ల ల MeN ల [రల ట్ర 
SDSS DECRIED EHP PRPS PIPPI PITT TPE దో ల 





శ్రీ కనకారావుగారి ఏకైక పుత్రిక వవాహమహోత్సవ సందర్భంగా విచ్చేసిన 
కేంద్రమంత్రి డా.కె ఎల్‌రావు, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మీ, 
వియ్యంకులు శ్రీ రౌతు తాతాలు గారు (రాజమండ్రి రంభ, ఊర్వశి, 
మేనక సినీఖియేటర్స్‌ అధినేతు వధూవరులు చి.సౌ భారతి, చి॥ శ్రీనివాస్‌ 


తన ఏకైక కుమార్తె 
చి॥సౌ॥ శ్రీమతి భారతీశ్రీనివాన్‌, 
మనుమరాలు 
చి అనూషలతో శ్రీ సుంకర కనకారావు 





శీ కనకారావుగారి మనుమరాలు 
చి॥న। లావణ్యను వివాహ సందర్భంగా 
ఆశీర్వదిస్తున్న వధువు తల్లిదండ్రులు 
శ్రీమతి భారతి, శ్రీశ్రీనివాస్‌ 





సళ ధరం నయన PRY VV నయన లర BY, తల Vat, Fa. SY Vt PY BY య్‌ నక త BV BY నో లో PY ఈల గో 
రోం కర Era tT nN rn nV Van ane గం గై నారా SNE CPC p pp Coc దే 


హిందూస్థాన్‌ సంగీత సభ కార్యవర్గం 
అధ్యక్షులు 
శ్రీ నీలంరాజు వెంకట శేషయ్య, 
డా. కామేశ్వరరావు, డా. సి.వి. ఆచార్‌, 
జంధ్యాల నారాయణమూర్తి, చల్లపల్లి 
కృష్ణమూర్తి, ఎఫ్‌. అహ్మద్‌, 
సుంకర కనకారానులు 








పండిట్‌ వినాయక రావ్‌ పట్వర్ధన్‌కి సన్మానం 
సర్వశ్రీ ప్రొఫెసర్‌ వినాయకరోవు పట్వర్ధన్‌ 
చిలకలపూడి వెంకటేశ్వరశర్మ, 
పె. నూరిబాబు, 
కంభలపాటి అక్కాజీరావు, మాస్టర్‌ అవధాని, 
ఎఫ్‌. అహ్మద్‌, కె నూర్మ్యనారాయణ, 
చం జిఎం సోమయాజులు సుంక 
కనకారావులు. హిందూన్మాన్‌ నంగీతమండలి | 
ప్రముఖ కార్యక్రమాల్లో ఇదొకటి : 


ముఖ చిత్రనిర్మాత, దర్శకులు, వాహినీ 
పిక్చర్స్‌ స్టూడియో అధినేత 
శ్రీ బిఎన్‌. రెడ్డి గారికి 
హిందూస్మాన్‌ నంగీత మండలి సన్మానం 
సర్వశ్రీ సుందర్‌లాల్‌ సహతా, 
య.జి.లయం నోమయాజులు, సుంకర 
కనకారావు, బయన అబ్బియ్య, వేమూరి 
ఆంజనేయశాస్త్రి ప్రభృతులు 


(es 





రన్న ని eV ye Vy Vue V Pe Vy Von, fy Vey 
పకపక పుర లద రడ రక్‌ పుకస్తుకల్తుడ్‌ నేతలు 








నారాయణరావు వ్యాన్‌, పారుపల్లి 
రామకృష్ణయ్య పంతులు, జె ఎల్‌ ర౮నడెలను 
హిందూస్తాన్‌ సంగీతమండలి 
సన్మానించినప్టటి చిత్రం సంస్థ అధ్యక్షులు 
శ్రీ మోతే వెంకట సుబ్బారావు, కార్యదర్శులు 
శ్రీయుతులు నుంకర కనకారావు, 
యఎ.జి.ఎం సోమయాజులు మొదలగువారు. 


ప్రఖ్యాత సంగీత విద్వాంసులు సర్వశ్రీ 


ఖద్రాల యూత్‌ కాంపులో (952) 
పాల్గొనబోతున్న శ్రీ సుంకర కనకారావుకు 
వీడ్కోలు చెప్పిన హిందూన్లాన్‌ సంగీత 
మండలి మత్రబ్యృందం 


విశ్వవఖ్యాత వయోలిన్‌ విద్వాంసులు శ్రీ 
ద్వారం వెంకటస్వామి నాయుడు గారిక్‌ 
అఖండ సన్మానం. 
సర్వశ్రీ శ్రీ వింజమూరి వరదరాజ 

అయ్యంగార్‌, ద్వారం నరసింగరావు, కోలంకి 

వెంకటరాజు, డివి కృష్ణయ్య, ద జి ఎం. 
సోమయాజులు, సుంకర కనకారావు లను 

చిత్రంలో చూడవచ్చు 





“చంద్రలేఖో విడుదల సందర్భంగా 
హిందూస్థాన్‌ సంగీతమండలి, చిత్రనిర్మాత, 
జెమినీ స్టూడియో అధినేత శ్రీ ఎస్‌ ఎన్‌. 
వానన్‌ను సన్మానించినప్టటి చిత్రం 
ఇందులో శ్రీయుతులు కనకారావు, 
సుందర్‌లాల్‌ నహతా, పి.జి. బెనర్జీ 
ఎ.జియం. సోమయాజులు, రాయని 
రాములు, మల్లాది ఫణిభూషణరావు 
ప్రభ్బతులు 





హిందూస్తాన్‌ నంగీతమండలి ప్రఖ్యాత 
సినిమా దర్శకులు, నిర్మాత సి. పుల్లయ్యను 
సత్కరించిన నందర్భంగా 
సుందర్‌లాల్‌ నహతా, 
ఎజియం సోమయాజులు, 
రాయన రాములు, మల్లెల శ్రీరామమూర్తి, 
ప్రఖ్యా శ్రీరామమూర్తి, వేపా నరసింహరావు 
సంస్ధ వ్యవస్థాపక కార్యదర్శి 
శ్రీ సుంకర కనకారావు 





సర్వశ్రీ హెచ్‌ ఎంరెడ్డి, ఎల్‌వి ప్రసాద్‌, 
రంగనాధ్‌దాన్‌, ఎన్‌ టి రామారావు, రేలంగి, 
చలం, సుందర్‌లాల్‌ నహతా, లక్షీరాజ్యం, 
సూర్యకాంతం, సుంకర కనుకరావు 
ప్రభ్యతులు “దాసి చిత్రం విడుదల 
సందర్భంగా హిందూస్తాన్‌ సంగీత మండలి 
గౌరవ పురస్కార నందర్భంగా గ్రూప్‌ ఫొటో, 





Sta CTY PC కాకా భక కా కంక కాం నాకాక రకా కారకాల కం V VeY VaY Pat Vay ర్‌ Ve' Fev Vey Hat Ve 
జ గ్‌ సళ రండు ASSIS SSS SH DHSS IEE RR IRIN SCPC CRORE 
wy WF సాక 


చిత్ర దర్శకుడు శ్రీ యోగానంద్‌కు 
- _ సన్మాన సందర్భంగా 
హీందూస్మాన్‌ సంగీత మండలి 
శ్రీయుతులు సుంకర కనకారావు, 
ఎ జి యమ్‌ సోమయాజులు, 
మల్లాది ఫణిభూషణరావు, 
రాయని రాములుగార్లు 





ప్రఖ్యాత షెహనాయ్‌ విద్వాంసులు 


వుస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ గారికి 
హిందూస్తాన్‌ సంగీత మండలి సన్మానం 





విశ్వవఖ్యాత నర్తకి తారాచౌదరికి 
అఖండ సన్మానం 
సర్వశ్రీ మోతే సుబ్బారావు, 
అబ్బూరి వరద రాజేశ్వరరావు, 
డి.వ కృష్ణయ్య, 
సుంకర కనకారావు, మల్లాది సుబ్బారావు, 
మల్లాది ఫణిభూషణ రావు ప్రభ్యతులు 





FV MY Vat VV Ba ల MeV BV Bn V Vo V Ve ల Pe VSR SRV eV Pa ల Nev ve ల VT | క్‌ క్‌ ట్‌ కచ క్‌ డా కాల్‌ టో 
FPP PPP PPI EEF PEI PIPER PI PISS SF SREB యాం CIR PAPIREIE 


క తోనా ల్‌ లోల AOA DOA DA Rd hy 


ప్రఖ్యాత సినీ సంగీతదర్శకులు 
శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారికి 
హిందూస్థాన్‌ సంగీతమండలి సన్మాన 
నందర్భంగా తీసిన చిత్రం 








| గ 
4 | 


i 
i 
wif క్‌ కా గ షక agree మ. | (| 
అలల అం EPI. TE Tr 
॥ 


విశ్వవిఖ్యాత సితారా విద్వాంసులు 
శ్రీ రవిశంకర్‌ గారికి హెందూనస్హూన్‌ 
నంగీతమండలి సన్మాన సందర్భ చిత్రం. 
ప్రఖ్యాత తబలా విద్వాంసులు శ్రీఅల్లారఖాన్‌, 
సుంకర కనకారావు, పి. మాధవరావు, 
కస్తూరి నరసింహరావు, పి.ముఖ్యప్రాణరావు 
ప్రభృతులు 





ప్రఖ్యాత సినీదర్శకులు, 
రాజ్‌కమల్‌ పిక్టర్స్‌ అధినేత 
శ్రీ వ. శాంతారాంకు సన్మానం 
శ్రీ ఎం.ఆర్‌. అప్పారావు, శ్రీ సుంకర 
కనకారావులను వేదికపై చూడవచ్చ 





EVV Ve VV eV eV se Ve VY meV eV Ve Ve సంవ కియా సీం V eV eV Ve Vv Be V Ve V Pe V Pe V HRV Ve V Vr Pm V FeV యన mV VV BV NY Vet Wa HY Ba Y Bay Huy ba 
TERETE EET PPI CLINE LONE POLITY TT LIND IKON OOO IX ON ONY YY ON 












ది. 141.93న నెల్లూరు 'కళాసుధి దశమ 
వార్షికోత్లవ సందర్భంగా అధ్యక్షత 
వహించిన శ్రీ సుంకర కనకారావును 
సన్మానించిన డా బెజవాడ గోపాలరెడ్డి, 
ఎం.పి. పద్మశ్రీ, శీ వైద్యుల శ్రీనివాసరావు 
(కళాసుధ' కార్యదర్శి, శ్రీ వులిగంటి 
కృష్ణారెడ్డి ప్రభృతులు 








ఈ సుంకర క ర6వ జన్మదినోత్సవ 
సందర్భంగా ప్రసంగిస్తున్న డా॥ 
సి నారాయణరెడ్డిగారు, చీఫ్‌ జస్టిస్‌ ఆవుల 
సాంబశివరావుగారు, ఆంధ్రాయూనివర్శిటి 
వైన్‌ఛాన్మలర్‌ M.R. అప్పారావుగారు, 
శ్రీ నుంకరకనకారావు 







tri 
hip 5 1 hE 
KT 


tet 1 
| (స్ట 


k:., 
"| 
త. 





Fra 
| KEE 
1 


i | 
శ ఏ 1 
ఎ Rt 0. 








హైదరాబాద్‌లో శ్రీ కృష్ణదేవరాయాంధ్రభాషా 
నిలయంలో శ్రీ కనకారావును సన్మానిన్తున్న 
ప్రఖ్యాత సినీనటులు శ్రీ గుమ్మడి 
వెంకటేశ్వరరావు శ్రీ కోకా రాఘవరావును 
కూడా చిత్రంలో చూడవచ్చు 


71వ జన్మదినోత్లవ సందర్భంగా శ్రీ 
కనకారావును అభినంటిస్తున్న 
హోటల్‌బలాపురం అధినేత అయిలాపురం 
వెంకయ్య 


eV FV VY By VY PV eV PV nV Pe PV ని PV Va V PV ARV Be V VV MeV Sa) Ba Br V Pe VEY we న Pe Pe Ve V eV ve V we Vly న న MeV PV Het a 
CPP PI PIP PP PE మమమ లోన దోన నో సప ననున్న ARE YAEL CaN CaN Sa aR Sant Wat SN AC ape San San Ans Capt aps aN LENE AAR 


హైదరాబాద్‌ త్యాగరాయ గాననభలో 
న్యతృప్రదర్శన చేసిన కుమారి రచన, 
గానసభ అధ్యక్షలు శ్రీ కళా 
సుబ్బారావుగారు, మైనింగ్‌ 
శాఖామాత్యులు 
హరిరామజోగయ్య్మగార్లతో 
శీ సుంకర కగకారావు 





ఆనాటి పాలీన్‌కమషనర్‌ ఆర్‌ ప్రభాకరరావు 
రాష్ట్ర హోం మంత్రి శ్రీ జలగం 
వెంగళరావు- శ్రీ సుంకర కనకారావు 
నివాసంలో తేనీటి విందుకు విచ్చేసిన 
సందర్ధం 








ఆలిండియా రేడియో విజయవాడ (అడ్వయిజరీ కమిటీ ఫోటో 


స్‌ స రో టో. న తయన వో lag Y, క్ష “కో. ల. ల న Vet నో గల్‌ Wat రోజ్‌ పోదాం Pat Vat తో Vat రోం Vay Wat వా hat ba 
ESE SSSI DSSS SIMD MEDS HSE DE EEE మ మన దద ను ర దాదా నాం 







అరోజోదయ వారు డా బెజవాడ 
గోపాలరెడ్డి అధ్భక్షతన ప్రఖ్యాత సంగీత 
దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావును 
సన్మానిస్తున్న శ్రీ సుంకర కనకారావు 


‘ary లో 


SOA MOA LAM] Ve VeVi 
TPC NCP POC ONCE 





గయోపాఖ్యానం సినిమా ప్రారంభోత్సవం 
సందర్దంగా మద్రాసులో పాల్లొన్న 
ప్రముఖులు ఎడమనుంచి శ్రీ ౪ జగ్గయ్య, 
నిర్మాత శ్రీ సుంకరకనకారావు, పూర్ణాపిక్టర్స్‌ 
అధినేత జి.కె. మంగరాజు, రచయిత 
సముద్రాల రాఘువాచారి 





మాంగో మార్కెట్‌కు శంఖుస్థాపన 
చేసినప్పటి సభలో కేంద్ర రైల్వేమంత్రి రాం 
సుభాగ్‌సింగ్‌, కేంద్రమంత్రి డా.కె ఎల్‌.రావు 
రైల్వేజనరల్‌ మేనేజర్‌ స్వామినాథన్‌ 
అసోసియేషన్‌ కార్యదర్శిశ్రీ సుంకర 
కనకారావు 

















శ్రీ కృష్ణపాండవీయం శతదినోత్సవ 
సందర్భముగా సర్వశ్రీ 
ఐశ్వనాథనత్మ్యనారాయణ 
జంధ్యాలపాపయ్య శాస్త్రి జమ్మలమడుగు 
మాధవరాయశర్మ దివాకర్ల 
వెంకటావధాని శ్రీ N.T. రామారావు 
గార్లతో శ్రీ సుంకర కనకారావు 





శ్రీ కీశే చదలవాడ పిచ్చియ్యగారి 
సంస్మరణ సభలో ప్రసంగిస్తున్న 
శ్రీసుంకరకనకారావు వేదికపై ఆసీనులైన 
జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, 
ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 


క భధనప్రవాప చాలీ 


ఛపెశమ సకష న 





ఆంధ్రప్రదేశ్‌ స్వాతంత్ర సమరయోధుల 
సంఘం అధ్యక్షులు శ్రీ త్రిపురాన 
రాఘవదాను, శ్రీ సుంకర కనకారావు 
తదితర సభ్యులు 





ఫ్‌ esa f క్‌ | కోన్‌ లో 1. లో గో జ ఫో 
ల గే భల Vet Vet Pet Var PY. Wa Y Hay DICH Cg ar 


క్ష్‌ శ్‌ జా 
గ క క్‌ క్‌ క కోన్‌! 6 క్‌ క్‌ కసి క్ష త న ఆ EE ge 
SEBS రక SEE SEMIS దారా రూ దాదా రారో 


స్త్‌ ట్స న న్‌ న ౮ ర 
AT VI PY Va రన తోడా కో కాలో కనే రసాని aX ను VV ల Mat BY క mY Vet చ Ve న్‌ Va 
ళ్‌ . 


టై. 





నుంకర 71వ జన్మదినోత్సవ సందర్భంగా 
ప్రసంగిస్తున్న డా చివుకుల 

నుందరరామశర్మ, వేదికనలంకరించిన శ్రీ 

తుర్లపాటి, శ్రీ ఆచంట, శ్రీరాళ్ళభండి 


కామేశ్వరరావు డా॥ ఎన్‌ సత్యనారాయణ 
శ్రీ కనకారావు వెంబడి చూడవచ్చు 





[1310 9) 





కార్మిక మంత్రి జి, ఎంకటస్వామకి 
సన్మానం. శ్రీ సుంకర కనకారావు 
అధ్యక్షులు కార్యదర్శి శ్రీ ఉప్పులూరి 
వెంకటేశ్వరరావు సన్మానిస్తున్నారు 


డా|! ఇంటూరి 85వ జన్మదినోత్సవ సందర్భంగా మద్రాను ఆయన 
నివాసంలో ఆయనను అబినందిస్తున్న స్వాతంత్ర నమరయోధులు శ్రీ 

సిరిపురపు కోటేశ్వరరావు, శ్రీ సుంకర కశకారావు, ప్రఖ్యాత సంగీత 
దర్శకులు, నేపథధ్వగాయకులు శ్రీ ఎన్‌ ఫి బాలసుబ్రహ్మణ్యం 









ళ్‌ La న్‌ 


అరోజోదయ కార్యాలయం 
ఫెడ్మాన్‌ ఉద్మోగుల యూనియన్‌ ee అధ్యక్షత వహించిన శ్రీ సందర్శించిన శ్రీ ఎసి సుబ్బారెడ్డి, 


సుంకర కనకారావు కార్మిక మంత్రి శ్రీ పి.జనార్థనరెడ్డి, యూనియన్‌ 


శ్రీ బిక్కిన వెంకటరత్న్సంగార్లతో 
కార్యదర్శి శ్రీ పి. బ్రహ్మయ్య స్ట త 


శ్రీ సుంకర కనకారావు 


+ LEA MLTR /' యా V ye Vy 
రరర దుర దేర దరు రాదురా రదు రదు రు దుకో గ Es చారులో rt BREE 





అఖిలభారత భారతసేవక్‌ 
నమాజ్‌ కార్యదర్శి 
శ్రీజ రామచంద్రన్‌తో, 
రాష్ట్రవభాగం అధ్యక్షులు శ్రీ 
శ్రీయుతులు ఎల్‌వి ప్రసాద్‌, దర్శకులు శ్రీ బిఏ సుబ్బారావులు అరుణోదయ తతత కాకరాల 
కార్యాలయం సందర్శించినప్పుడు శ్రీ నుంకర కనకారావు ప్రభృతులు 










72వ జన్మదినోత్యవ 
ఆహ్వానసంఘ కార్యదర్శి 
శ్రీ కె భగవాన్‌దాస్‌ బిఐతో 
శ్రీ సుంకర కనకారావు 


డా॥ ఎన్‌ సత్యనారాయణ (బి.సిరాయ్‌ అవార్డు గ్రహీత) 
72వ జన్మదినోళ్ళవ ఆహ్వానసంఘం అధ్యక్షలు 


|] న్స్‌ నీ న్స్‌ గ్‌ ల్స్‌ గ న్స న్న న్స న్న fy గ్‌ స్ప 
కో న ల కోల త్‌ న డల టో నో ననా ల త్‌ గోల లి తో టో లా. 
Tere దందాలు 


నో Ba VN నో ననా ల bay Pat Fay Wms కో, 
EEN గాదా 


A) 


3 3 3 3 a గ్‌ న్‌ 5p" nm న గ్‌ bs sn Pe ns A గ్‌! ల 
య ల్‌ ల ల ల త కలో కలల ల్‌ Hat Fmt కోల Vay టో 
రాజరర త్రో ఆపిపుకంళదు! పరపుది రదర SAR CARY Epes WARE a 


శద 


జడ్‌ఆర్‌.యునసి.సి. నభ్యులు శ్రీ నుంకర 
ఈ నుంకరకనకారావుగారి జన్మదిన రా 
ననానతల వాగును. శంకరా ఉపన్యానకేసరి లా 








విశాలాంధ్ర ఉద్యమం నందర్భంగా ప్రముఖ 
పారిశ్రామిక వేత్త శ్రీ జి.ఎన్‌.రాజు గారి 
గృహంలో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారి 
అధ్యక్షతన సమావేశం నాటి చిత్రం 





కనా 
a) 3 





గో నో లో రార Fa! లా 
ర a ధ్‌ ar wr an NTE 





శా ద్‌ రుక్‌ 
చు కే ఈ 


p pe కో నో - 
ళు పళ పా స్టా a 








హేమమాలిని సినమారంగమునకు 
వెళ్ళముందు విజయవాడలో 
శ్యత్యప్రదర్శన ఇచ్చిన నందర్భమున 
హేమమాలినితో శ్రీ నుంకర 
కనకారావుగారు. వీరితో 
శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు, 


రామచంద్రకాశ్యప్‌లు(సినీఆర్టిస్ట్‌ 











- జా నఖ ర కోనా! కోనా లోనా లోకా 
హతా చాచా 





ag” ఈల oY లోటు కో 
చాట టె ళా ఏలా చలా జం లం లాం చటం చె 


గో 
టల 


ట్‌ 


ఓ 


శ 


జీ 





త్ల 
టు 


“నిత్యకళ్ళాణం-పఛ్చతోరణం” సినిమా 
రిలీజానాడుహైదరాబాద్‌లో విచ్చేసిన 
ప్రముఖులు ముజ్బుమంత్రి శ్రీ డి. 
మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, 
నిర్మాత పినిశెట్టి శ్రీరామమూర్తి 
శ్రీ సుంకర ప్రభ్యతులు 






1971 విజయవాడలో ఫ్రూట్స్‌ కమీషన్‌ 
మర్చంట్స్‌ వారు సన్మానం చేసినప్పటి చిత్రం. 
రాష్ట్రహోం శాఖామాత్ములు శ్రీ జలగం 
వెంగళరావు, శ్రీ సుంకర కనకరావు 
ఎన్‌ ఆర్‌యుసి.సి. సభ్యులు ఏకగ్రీవంగా 
ఎన్నికైన నందర్భంలో చిత్రం 





శ్రీ సుంకర షష్టిపూర్తి (హైదరాబాద్‌ 
రవీంద్రభారతిలో నభలో ప్రసంగిస్తున్న 
ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు శ్రీ 
ఎస్‌.రాజేశ్వరరావు - సర్వశ్రీ తుర్లపాటి, 
శీలానంద్‌, నేరెళ్ళలక్షణరావు, శ్రీమతి 
కునుమరామారావులు 










టో కో కో లో 
Ry on తో w mY eV కోనా. కోనా Bot Vet BY VT Pat Var mw, a, a, 
Fa rm ధరం He Nam” కోనా కోనా Va ల కో త ల హా దాలు కు హల కే న్యం చం ETE TT PE VO టి YO టె 
అప జాబు WRC AEC NV చెట్‌ టె 


పటల తతతోకునిపులతూలు. 


1983 బెంగుళూరులో జరిగిన నాటక అకాడమీ ఉత్సవాల్లో నర్వశ్రీ 
హరిరామజోగయ్య (ఆంప్రమంత్రి, ఎ రాధాకృన్ణ్లరాజు, Me TF Es id 
నుంకర కనకారావుగార్లు ప్రఖ్యాత సినీనటి శ్రీమతి ఎస్‌ వరలక్ష్మిని 
సన్మానిస్తున్న శ్రీ సుంకర కనకారావు మాంటిసోరి 
విద్యాలయం ప్రిన్సిపాల్‌ శ్రీమతి వి కోటేశ్వరమ్మ 








ప్రఖ్యాతనాట్టాచార్యుడు గోపిక్యవ్ణ (రునక్‌ 'భటనమ్రూట్‌' అక్కినేని నాగేశ్వరరావుగారితో కళా 


రువక్‌పాయల్‌బాజొ గారితో నుంకర కనకారావు ప్రవీణ నుంకర కనకారావుగారు హైదరాబాద్‌లో 





$e wet ae ఎలక ము. 





మద్దిపాడు (వప్రకాశంజిల్లాలో నిన్‌ 





వ నెహ్రూశతజయంతి సభకు అధ్యక్షత వహించిన శ్రీ నుంకర నటు డి వెంకటేశ. రరావును 
కనకారావుతో నర్వశ్రీ జోశ్యభట్ల నత్యనారాయణ, నశ బివి a ss అధ్యక్షత వహించిన 
రంగారాను ఈడ్డుగంటి లక్ష్మణరావు, శ్రీమతి అబ్బూరి కమలాదేవి ప్రభ్యతు సుంకర కనకారావు ప్రసంగిస్తున్న దృశ్యం 


గో క నో గో కన. గో రో (hal ప. లో (9 తో తే. బ్రో లో గో టో కో లో గో తో నోట్లా LS ద. కస. డో BaD తో. క్‌ “నాలో ఈ, ల hag VY HV తో Pay దోష? కో, 
CECH ETE PI PIPPI CIPI PIPPI CTI COPIED రరర PPP EPI PIR 





అ (టి 


1960 ఆంధ్రప్రదేశ్‌ నంగీత నాటక ఎకాడమీ నభ్యులుఆర్‌ బి. రామకృష్ణంరాజు, ద్వారం వెంకటస్వామినాయుడు, 
డా॥[మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ నుంకర కనకారావు, నర్వశ్రీ విస్సా అప్పారావు, బందాకనకలింగేశ్వరరావు, పుట్టపర్తి 
నారాయణాచార్యులు, కొసరాజు రాఘవయ్య చౌదరి, ఎ ఆర్‌ కృష్ణ, స్థానం నరసింహారావు, గణవతిరాజు అచ్భుతరామరాజు, కోకా 
రాఘవరావు, బాలాంత్రపురజనీకాంతరావు, అద్దంకి శ్రీరామమూర్తి, నటరాజరామక్యష్ణ, కోలంకి వెంకటరాజు, అంబా ప్రసాద్‌, 
దాడిగోవి పరాజులు నాయుడు వులిపాటి వెంకటేశ్వర్లు, శ్రీమతులు వింజమూరి అననూయ, కోకా నత్సవతి, యశోదారెడ్డి, 
సర్వశ్రీ టి ఎల్‌ ఎన్‌ గుప్త, మిక్కిలినేని, దండావతే, మందపాటి రామలింగేశ్వరరావు తదితర అకాడమీ సభ్యులు 


కులు రిలితి కీలు 


కర్తను 9-00 నుంది 11వ వరకు 






జాతీయ రక్షణనిభికిగాను శ్రీ 
ఎన్‌.టి.ఆర్‌.తమ బ్యందంతో ప్రదర్శన 
శ్రీ సుంకర కనకారావు 1990 బెంగుళూరులో తెలుగుమహాసభల్లో పాల్గొన్న యిచ్చిన నందర్దంగా విజయవాడ 
నటరాజ రామకృష్ణ, డా మంగళర పల్లి బాలమురళీ కృష్ణ జింఖానా గ్రౌండ్స్‌లో వారిని నన్మానిస్తున్న 
శ్రీ సుంకర కనకారావు 


శ్రీ ఎన్‌టిఆర్‌కు శ్రీ నుంకర ౯ 
బిరుదు ప్రదానం చేన్తూ న 0 





నయిం రం రుదు 


కగ్రి 















జాతీయ రక్షణనిథికి విజయవాడ వీధుల్లో 
నిధిసేకరణ - కార్యదర్శి శ్రీ కనకారావు, 
డా.లఎన్‌.టి.ఆర్‌ ,డి.రామానాయుడు, డైరెక్టర్‌ 
సి.ఎస్‌.రావు, గౌతమి పిక్టర్స్‌ రాం బ్రహ్మం 
తదితరులు 





1౨7౦లో ఆంధ్రనాటక కళాపరిషత్‌ 
విజయవాడలో శ్రీ M.R.అప్పారావు 
రెవిన్యూమంత్రి శ్రీ P.తిమ్మారెడ్డి 
శ్రీ కాజా.వెంకటరామయ్య 
ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ నీలంరాజు 
వెంకటశేషయ్య, కంభంపాటి సుబ్బారావు 
పట్టాభ(రాజమండ్రి, 
శ్రీ కనకారావు ప్రభ్యతులు 


ననా 


తో, ల నో, గో నల తోవలో .లో ల దం క తో లో ల్‌ో తో కో లు జో తో ళ్‌ గో : “తో అ క్ల గ్ల MV. VV కళ ల 
డం పట ళు టం పటు పటా REPEC RACHA GAB హం పు యం పం ళం పం సం పం పలా సాం సళ పటం పళ టం ళా స్ట పటు పళ్ళని 


లాల. aN, తోకా 





రైల్వేజడ్‌ ఆర్‌ యు సిసి నభ్యులుగా శ్రీ ఎం.రాజారావు విజయవాడ రైల్వేడివిజనల్‌ సూవరిండెంట్‌ అధ్యక్షతన 
నియామకమైన శ్రీసుంకర కనకారావును రాజమండ్రి ఆలిండియాగ్రాఫైట్‌ క్రూసిబిల్‌ మాన్ముఫాక్టరర్స్‌ అసోసియేషన్‌ 
నన్మానిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఉమా రామలింగేశ్వర కల్యాణ మండవం (రాజమండ్రిలో శ్రీ కనకారావును 
శ్రీ “సిరీస్‌"రాజు నన్మానిస్తున్న అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీ పూడి బాబురావు, ప్రధాన కార్యదర్శి " 
శ్రీ ఎంది.ఎ. ప్రకాశరావులు (7.91967 


en రర్థాక్షష్థరాజ 
అభినందన సభ 


[5 1930 (1 వనాని 


Chetan ih ఆట 





ఆంధ్రనాటకకళోత్సవాలు విజయవాడ 
స్టేడియంలో జరిగిన సందర్భంగా 

కార్యదర్శులు శ్రీ ఎం.ఎస్‌.మూర్తి శ్రీ 

నుంకర కనకారావుగార్లు ' 





' శ్రీ రాధాకృష్ణరాజును నన్మానిన్తున్న సర్వశ్రీ నుంకర కనకారావు, కోగంటి 
గోపాలకృష్ణయ్య ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ నండూరి రామమోహనరావు, 
సినీనటులు ధూళిపాళ నీతారామశాస్తి, ఆచంట వెంకటరత్నం నాయుడు 
డొగిపర్తి శంకరరావు 





ప్రఖ్యాత నటులు శ్రీ ధూఆపాళతో శ్రీ సుంకర 


ca a ఠా రా జా అ ల ల లోల తోనా ర FY PY పోనా Mee ta EDC 


ASSES SSIS SH రం లం RDNA ఆక ఈ నే ఈ రే ఈ టే WN ఈ బీ చే న క భా టే ON 








1990లో శ్రీకనకారావు జన్మదినోత్సవ సందర్భంగా సన్మానిస్తున్న మిత్రులు సర్వశ్రీ 
కర్షాటి లక్షీనర్షయ్య; తుర్లపాటి కుటుంబరావు, నవానీ అధినేత ఆర్‌.డి.షాలు 





రాష్ట్రటెక్షికల్‌ ఎడ్యుకేషన్‌మంత్రి జనాబ్‌ 
ఎంకె,బేగ్‌తోస్వాతంత్త్య 
సమరయోధులు శ్రీ సుంకర 
కనకారావు (994) 


బాజా 
శీ క bud ఇ 
ఇ శ * వః ఓ జే 


కు స క ౫ 





శ్రీశ్రీ స్వామి సుందరచైతన్య (ధవళేశ్వరంతో శ్రీ సుంకర కనకారావు 


VV GY AY nV BV BV BY BY Par) BY VV FeV VY BY BOY ల VY Vm Y VY BEV VV PRY PRY Pay FeV MeV VV sv we (౯ రకా కా. గాకా రకా కాం ల eV ve 
EN REC ENED A ARE NE CN RE NE Ya ARE GARE Ga LANE ARN CANE GE CAN YEN AN CANE GAT YN CANE SAN GENE CANE CaS TaN Wa TE SEE WE RE SN CAN CA A AKE 


111 








1992లో శ్రీ సుంకర జన్మదినోత్సవ సందర్భంగా 
అధ్యక్షతన సిద్ధార్థ అకాడమీ కోశాధికారి 
శ్రీ ముమ్మనేని నుబ్బారావు, సర్దార్‌ 
బయనవీరరాఘవరావులు 


మానాన ాజావానకా బనానా నానడు నానా నాన నాలను చుణామయలు నగననములు మను మయం దాయక. గాను మలి య ఇక. 


199౩ అక్టోబర్‌!3న విజయవాడ 
శ్రీ కన్మకాపరమేశ్వరి అన్నదాన సత్రంలో 
జరిగిన శ్రీనుంకర కనకారావు 
జన్మదినోత్సవ సభలో పాల్లొన్న మిత్రులు, 
సర్వశ్రీ డోగిపర్తి శంకరరావు, రాళ్ళబండి 
కామేశ్వరరావు, ఎ.జియం. 
సోమయాజులు, తుర్లపాటి 
కుటుంబరావు, ఆచంట 
ఎెంకటరత్షంనాయుడు, మజ్జి, 


రామారావు, ఏలూరు తదితర 
ప్రముఖులు 





) గ్‌ గ్‌ 1 hy oy 7 of nf) ల #) pf వ | pA వక nf గ ఎర వికి p ఇ కీ ఇ గ్త్‌ ల క్తి pf స్స్‌ yr sf | j j రో ర్‌ |! క .. ) క్‌ / hy? 
క్షన్‌ పాత టో Ba Y Bat VaY et Pat, Wart, fat, Vat Vay ¥ eV ten Wt Val Vat Yat Var Vet Vat వల Fat Vas Va Haq Ha Vay ¥. 
EEE EERE PEP REE I దు రు ముదురు రురు దోర రాను ర్ల 








విజయవాడలో డి.ఆర్‌.యు.సి.సి. 
శ్రీ 7. శ్రీనివాన్‌ (౧.5 తో సర్వశ్రీ 
కనకారావు చలనాని దత్తు, 
ఎన్‌.వి. శాస్తి (డిసి. ఎన్‌, 
శీనారాయణసప్ట - శంకర ముసలయ్య 
ప్రభృతులు 








గ్గ ఆ గ నే 
ర. లోనా MY తోష పోజ్‌ తోట ర చోటా ల. తో Cd తో టో త టో 


పైనా 


లీ 
భ్‌ 


రైల్వేకరవ్షన్‌ ఇంక్వైలీ కమిటీ చైర్మన్‌ ఆచార్య 


ర్ట B. కృపలానీ పార్లమెంటు సభ్యులు 


శ్రీయుతులు కొత్తరఘురామయ్యు, కె ఎల్‌.మోర్‌, 


లఎన్‌.నినమంత, ఎమ్‌ డి.ఉపాధ్వాయ 


“అరుజోదయి మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీ సుంకర 


కనకారావు ఉన్న ఈ ఛాయాచిత్రం ఆ 
కమిటీవారు నవంబరు।ంవతేదీన విచారణ 
జరుపుటకు విచ్చేశిన నందర్భంలో 

తీయబడినది విజయవాడలో. 


హనుమంత 


కేంద్రమంతివర్ములు శ్రీ 


సికింద్రాబాద్‌ 


విచ్చేసినప్పుడు 2Z.R.V.C.C. సభ్యులు 
స్వాగతము చెప్పినప్పటి ఫోటో 
శీ కనకారావు ప్రభుతులు 


కంక Ue i 


WY 


WSN! rE? 


Ve AV nV Vv 
EOCENE 


Oa! 


ay 





విజయవాడలో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (పగటి 
రైలుగా ప్రారంభోత్సవ సందర్భంగా 
రైల్వేడివిజనల్‌ సూపరింటెండెంట్‌ శ్రీ ఆర్‌. 
శ్రీనివాసన్‌, శ్రీ తెన్నేటి చలపతిరావు శ్రీ 
నుంకర కనకారావు ప్రభృతులు 





'9రరలో విజయవాడ రైల్వేస్టేషన్‌ 
కన్సల్‌టేటివ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికైన శ్రీ 
నుంకర కనకారావును సన్మానిస్తున్న 
శ్రీరాయినరాములు - గుజరాతీ మండలి 
సభ్యులు 





రాజమండ్రిలో గోదావరి రోడ్‌కంరైలు 
బ్రిడ్జి నిర్మాణ సందర్భంగా 
జడ్‌.ఆర్‌,సి. సభ్యులతో శ్రీ 
సుంకరకనకారావు 
ఆవరణనుదర్శించినష్టటి చిత్రం 


జ * ఖ్‌ 
న్‌ా అ 
౫ తా జ్రంకోగ శర 
జ్‌ శ HW sn 
‘hse స షు లో a స్యా 








క ళా Pr 


తో పో గో తో హో కో గో కో “కో గ ¥, క్ష నో, గో OA AOS AOA ల కోవాలో లోను. లోలా. కోనా లోనా గోలా 
ట్‌ 2 Ie Oy లర జల జ టం పలా ప్యాంటు ఇప MPEG ఎ లావు బొ లోన్‌ బలో ఇప్‌ 





(a తం క BO 


| రత్న సాకి. లీ 
బయం సం లం లంలో లు 











రైల్వేడివిజనల్‌ సూపరింటెండెంట్‌ శ్రీ 
ఎం.బాజారావు అధ్యక్షతన మాంగోస్టెషల్‌ 
విజయవాడనుండి బయల్దేరుతున్న 
శుభసందర్భంగా తీసిన చిత్రం. సర్వశ్రీ 
కనకారావు, వంగవీటి 
మోహనరంగా(6లఎం.ఎల్‌ఏఎ, పరశురాం 
(ఢిల్లీ మాంగో మరంట్‌ులను వేదిక మీద 
చూడవచ్చు 





జడ్‌,ఆర్‌ ఎస్‌,సభ్యునిగా ఎన్నికైన శ్రీ 

కనకారావును ఆంధ్రరత్మభనవన్‌లో 
నన్మానిన్లున్న శ్రీ సిరీస్‌రాజు ఎడి.ఆర్‌.ఎం. శ్రీ 
ఎల్‌ఎన్‌.రావు శ్రీ తుర్లపాటి కుటుంబరావు 


సికింద్రాబాద్‌ రైల్వేక్లబ్‌లో జడ్‌.ఆర్‌.యుసి.సి. 
సభ్యులతో శ్రీ సుంకర కనకారావు 





PV vet PV NY FeV 
చ ళ్‌, బం నవ్యా పా జౌ 


రోల Ba బజార్‌ VV కతా తో 
న కి ఏ ఇ 


oy MNO Ya 





ఢిల్లీ మాంగో మర్చంట్స్‌ ఎసోసియేషన్‌ 
సుంకర కనకారావుగారిని సన్మానించిన 
నాటిచిత్రం. శ్రీయుతులు మూల్‌చంద్‌ 
గంగారాం, కుందన్‌లాల్‌ తదితర ఢిల్లీ 
ఎసోసియేషన్‌ సభ్యులు 





adh 


త 








[955లో విశాలాంధ్ర ఉద్యమం కోసము 
తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులు విజయవాడ 
మిచ్చేసినవ్పుడు శ్రీ అయ్యదేవర 
కాళేశ్వరరావుగారి .నాయకత్వములో 
స్వాగతము చెప్పినష్టటి ఛాయాచిత్రము. 
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ మేయర్హు, నర్వశ్రీ 
కొత్తూరి సీతయ్య గుప్త, ముద్దా నారాయణశర్మ, 
అన్ననరపు నుబ్బారావుగుప్త, బచ్చుగురుమూర్తి, 
కాంచనపల్లి రామారావు, మల్లెల 
శ్రీరామమూర్తి, 
నుంకర కనుకారావుగారు 





విజయవాడ మాంగో మార్కెట్‌ నిర్మాణ 
కృషిచేసిన సందర్ధంగా కార్యదర్శిగా, 
గౌరవాధ్యక్షులుగా శ్రీ నుంకర కనకారావు 
సేవలకు గుర్తింపుగా ప్రూట్‌ మర్దంట్స్‌ 
అసోసియేషన్‌ అద్యక్షులు శ్రీ కొత్తపల్లి 
రాధాకృష్ణ తదితర కార్యవర్ల నభ్యులు 
సన్మానించిన (లఅ౭6నాటి చిత్రం 


వంతం తరత. క్‌ అయాయ నాదా జంాు 





ఫెడ్కాక్‌ 20వ సర్వసభ్య సమావేశంలో 
పాల్గొన్న శ్రీ డి.నర్ణయ్య్మ ఎంఎల్‌ఏ (ఛైర్మన్‌), 
శ్రీ బిగోపాలరెడ్డి మేనేజింగ్‌ డైరెక్టర్‌ 
శీ నుంకర కనకారావు 





952 ఆంధ్రరాష్ట్రకాంగ్రెస్‌ అధ్బక్షులు శ్రీనీలం 
సంజీవరెడ్డిగార్మి విజయవాడరైల్వేస్టేషన్‌లో |. 
స్వాగతిస్తున్న ప్రధానకార్యదల్శ్భ శ్రీ కాకాని rr. ih. ' 
వెంకటరత్నం, పట్టణ కాంగ్రెస్‌ కార్యదర్శి | ME. gp 
శ్రీసుంకరకనకారావు : | 





శ్రీ నుంకర కనకారావు కుమార్తె 
చ॥।సౌ॥భారతి వివాహ సందర్భంలో 
హాజరైన కొందరు ప్రముఖులు 
ఎడనునుండి సర్వశ్రీ పసల 
నూరుచంద్రరావు ని.జె.కమలాని, 
(మెంబర్‌. జడ్‌ఆర్‌ యు,స్మిసె చెన్షబసప్ట 
(చీఫ్‌ కమర్షియల్‌ సూపరింటెండెంట్‌ 
ప్రఖ్యాత ఈలపాట రఘురామయ్యలను 
చూడవచ్చ 





$ 


73 కా] శ్శ గె | న 7 స స గ "PF స్త p 
శో (3 ఊహు లో Ld de టో SY కం mt me ao, mY టే, FY mY తో నల లో, "టో “టో “లో -తో, లో, ళో, “కోల టో, £9 Ham? పోతన లో కల బో 
లం MG పంటలు రు జో ట్‌ £౬) ర నటు IBC ర 3 cE ra dant day Ae 


టా నడి 
ఖీ 


Far Sas tes te" 


“I LY. LY ఈ 


సో 





విజయవాడలో శ్రీ నుంకర కనకారావు 
కార్యదర్శిత్వంలో ఆంధ్రనాటక కళాపరిషత్‌ 
పోటీల్లో “కరుణించిన దేవతలు” నాటకం 
ప్రథమ బహుమతి పొందిన నందర్భంలో తీసిన 
చిత్రం. (ది 8.91870) ఇందులో సర్వశ్రీ 
గొల్లపూడి మారుతీరావు, సీతారామయ్య 
శ్రీమతిపద్ద, బి.వి రామారావు ప్రభ్యతులు. 





ఖాదీగ్రామీణ పరిశ్రమలబోర్డు నభ్యునిగా శ్రీ 
నుంకర కనకారావు నియామకమైన 
నంధర్భంగా, పి డబ్ల్యు డి. మంత్రి శ్రీ చనుమోల 
వెంకటరావు అధ్యక్షతన సన్మానం జరిగినప్పటి 
చిత్రం. బోర్డు అధ్యక్షులు శ్రీ కె.కె.రెడ్డి 
రాష్ట్రమంత్రి శ్రీ అన్గారీలను కూడ వేదిక మీద 
చూడవచ్చు 





ఆంధ్రప్రదేశ్‌ సంగీతనాటక ఎకాడమీ నభ్యులను 
గుంటూరులో శ్రీనడింపల్లి నరసింహారావు 
అధ్యక్షతన నన్మానించినష్టటిచిత్రం. శ్రీ నుంకర 
కనకారావును చిత్రంలో ప్రముఖంగా 
చూడవచ్చు (959) 





Ha Pa Va Bat Va Pa a me Pa” Vat Fa Fae 


OA AL) “తో, తాల. Hay టో MLD కాసు జీర లారీ రో తో తో, చో తూ... “కో, క, తో 
TPP PPI గప వ గే వసస సప సపురపోరనోచనోదలదప్రైదస్తారచ్తాదప్రోదనోదచోదపదలునర్తుక పదపద Ed ANE Sa WANE aT CaN NE WANE YE CE CaN 


MEE ఉస స IE TM 


కొద పము WH 
మహః 


$ 
నే 
Pe హట్‌ టట స్‌ తో 


ఆంధ్రనాటక కళాపరిషత్‌ నాటకోత్సవాల సందర్భంలో విజయవాడలో రైల్వే 
ఇన్‌స్టిట్కూట్‌తో సభ సర్వశ్రీ పసల సూర్యచంద్రరావు, శ్రీమతిపూర్ణిమ, 
రాష్ట్రరెవిన్మూ శాఖామాత్యులు శ్రీ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, ఎం.ఆర్‌ అప్పారావు 
(నాటక కళాపరిషత్‌ అధ్యక్షులు) గద్దె పూర్ణచంద్రరావు(మునిసిపల్‌ ఛైర్మన్‌, 
నుంకరకనకారావు (ఆహ్వానసంఘ కార్యదర్శిలను వేదికపై చూడవచ్చు 








శ్రీ సుంకర కనకారావు 70వ జన్మదినోజ్లవసందర్భంగా సత్కరిస్తున్నశ్రీ 
ముమ్మునేని నుబ్బారావు సిద్ధార్థ అకాడమీ కోశాధికారి 


fy 
జ్‌ 


yo 


గ 
దు 


న న న Ry? న న 2 క es 0 టా ల్‌ అ అ PV! త నయ 
రంకు య ర్య నాం రు ను ను రు ణం వు వం ము ARAN AN Way ట్‌ 


రం 


టో 
ల! చలీ 


1 


ట్‌! 


గ 


a 


AY 


జో 


ర 
గే 
1 
గో, 


13-10-94న జరిగిన 
72వ. జన్మదినోత్సవ వేడుకలు 


అధ్యక్షులు శ్రీ జిఎస్‌ రాజు ప్రసంగిస్తున్న 
ద్యశ్యం (ఎ నుండి కు డా ఎన్‌. 
సత్యనారాయణ, శ్రీ సోమూరి 
వెంకట్రామయ్య, నగర పోలీను కమీషనర్‌ 
శ్రీ నారాయణరావు దేశముఖ్‌, 
మాజీమంత్రి శ్రీ ఎం ఆర్‌ అప్పారావు, డా 
ఇంటూరి వెంకటేశ్వరరావు, సన్మానితులు 
శ్రీ సుంకర కనకారావు, ఆచార్య శ్రీ 
బేతవోలు రామబ్రహ్మం 


శ్రీ సుంకర 60 సంవత్సరాల జీవిత చరిత్ర 
సావనీర్‌ను ఆవిష్కరించిన నగర పోలీస్‌ 
కమీషనర్‌ శ్రీ డి" నారాయణరావు 


శ 


దేశ్‌ముఖ్‌, అధ్భక్షులు శ్రీ జఎస్‌ రాజుగారు 





శ్రీ సుంకర 72వ జన్మదినోత్సవ సభలో 
ప్రసంగిస్తున్న మాజీ మంత్రి శ్రీ ఎం ఆర్‌ 


అప్పారావు 


ప్రఖ్యాత మిమిక్రీ ఆర్జిష్ట్‌ న్యాయవాది 
శ్రీనేరెళ్ళ లక్ష్మణరావు వందన సమర్హణ 
చేశారు 








వ గ గ్‌ నా న న్‌ py గ న్‌ శ ట్‌ a 5] న న్‌ Ey, క్‌ క ల్‌ో గో eV ym 
- కోల = తో టో ల లో, శో ఫో, పోక లో, లం లో Wap ర దో బో న ॥ 3 > అ aap bape ey, 
రాయను దారు గారా TUTE TOT FEET TOF మనన య 


3 క ౮ న క ్తు 


౬ 


wnat: me న rome: 
BEART: me ట్ర aE 


సన్మానానికి నమాధానం ఇస్తున్న 
శ్రీ సుంకర కనకారావు 





శ్రీ సుంకరను సన్మానిస్తున్న శ్రీ దోగిపర్తి 
శంకరరావు, ధారా సత్యనారాయణశర్మ, 
శ్రీమతి రోహిణి, శ్రీ సుంకర దుర్లాప్రసాద్‌ 





జన్మదినోత్సవ సభకు విజయవాడ పుర ప్రముఖలు, అన్ని రంగాల నుండి మాజరయ్యారు. స్వాతంత్ర సమర యోధులు, 
జర్షలిష్ట్‌లు, పారిశ్రామికులు రచయితలు - కళాకారులుతదితర పెద్దలు శ్రీ కనకారావును ఆశీర్వదించారు. 
” ందరికీ శ్రీ నేరేళ్ళ లక్ష్మణరావు కృతజ్ఞతలు చెప్పారు. 
ఆకాశవాణి విజయవాడ కేంద్ర 
కార్యక్రమాల సలహామండలి సమావేశం. 
(ఎ. నుండి. కు సర్వశ్రీ 
ఎస్‌.విష్ణువర్ధనరావు, దమ్మాలపాటి 
రామారావు, దరువూరి వీరయ్య చౌదరి, 
కె. నాగేశ్వరరావు, తుర్లపాటి 
కుటుంబరావు, సి. తాండవక్ళష్ణ, డా. 
టి.వి ఎ.ఎస్‌ శర్మ, పి విశ్వనాథం, 
శ్రీయుతులు దుర్గాభాన్నర్‌ (స్టేషన్‌ 
డైరెక్టర్‌, వాణీరంగారావు, సుంకర 
కనకారావు, ఐ. కామేశ్వరరావు, మల్లెల 





ఎ. 


With best compliments from 


Sri P. Krishna Murthy M.Sc., Branch Manager, 
FEDOON, Vijayawada. 


Sri Rajahan's Enterprises Eluru 


Sri M | Enterprises Hyderabad: 
Sri The Southern Sales Corporation, Ongole 
Sri M/s. Ranga Book Depot, Trunk Road, Ongole 
M/s. Jaya Enterprises Ongole 





రరర ONC RMA AN AIO CEN RANA 
కు TOT నానన నన్నాను న? 







YO 
ఎద (al 
Fa Pp ళ్‌ ఫ్‌ 
ite at 
OL అటే రట! 
శ ప స. 
న్య 


ఫంచ రరర 
(డి 1 
ము మం చం 
ర్న సు “ 
Cal 0 
ల Ca % రి 
ళో స్ట 
న 
సి టనే. 
క 
గ్ర 
ల ననే | 
గ 


K. Ahobala Rao 


Press Photographer | Phones: Studio : 63274 
mr Lab :65495 
వ Res : 63274 





For Commercial Publicity & Video Shooting 
A speciality 


గడ్‌ 


With Best Compliments From 


: ae Ow ar Waar న్‌్‌ న OI, ua ee HR I 
ర్ట మి బు స టు 
ఫ్‌ 


స్తవ? రు fo 
న్‌ా పు భట్‌ బి ల? ళ్‌ కోడి 
జో 


శ న ఖ్‌ na జ్‌ 
ఖో 
వ ఖు గ రం. 
2 ని 
sn ళీ ళీ 
న్‌ EE మై] ల సట ct గ oe 
ns 4 ర 0 న ait మం న! గే 
రపు నయ ను! CERT AT TRS ర ogi 


AFP T IPE నర్తన es 


HEAD OFFICE: 
Broadway Centre, Dr. Ambedkar Road, Dadar, 
BOMBAY - 400 014. Phones: 4125640-41 





ZONAL OFFICE: 
Singarajuvari Street, 
VIJAYAWADA - 520 001. Phones: 425020, 77120, 77056 


LoL 
BRANCHES HAVING ALL OVER INDIA 


Phones : 64467 
కె. పూర్ణచంద్రరావు Resi : 63129 





పొందూరు ఖాదీ పంచెలు చీరలు, షర్టింగ్స్‌ మా ప్రత్యేకత 





కౌతా బిల్జింగ్స్‌, ఏలూరు రోడ్‌ సెంటర్‌, విజయవాడ-2 


"ఆకు? 








స్వాతంత్ర్య సమరంలో మచ్చలేని మనిషిగా నిలిచి సంగీత, 
నాటక కళారంగాలకు నిస్వార్థంగా సేవ చేసిన Ae 
“కలా ప్రవీణ, కళా తపస్వి, కళోద్దారక”, షం 
శ్రీ సుంకర కనకారావుగారికి 72వ జన్మదినోత్స సందర్భంగా, 
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం జీవించాలని, 
నా హృదయ ప్రూర్యక ఆశీన్సులు. 


a Cl 
చలో we ఆ 


భారత స్వాతంత్ర్య సమర 
యోధులుగా, సమ సమాజ నిర్మాణం. 
కావాలని ప్రయత్నించిన సోషలిష్టగా, 
సాహిత్య, కళాభిమానిగా, దానకర్ణు 
నిగా, సుదీర్భ జీవితాన్ని గడుపుతూ 
ఎనిమిది పదులు నిండి, ఈ నాటికీ 
తన జీవితాన్ని సమాజసేవకే అంకితం 





ty 
ల 
ఒకో 





